అపరోక్షానుభూతి 


(శ్రీ మదాద్య శంకరాచార్య విరచితం) 


నోరి శ్రీనాట తయట ఈోరుయాజుటు 





అపరోక్షానుభూతి 


నోరి శ్రీనాథ రేకు ఈోముయాజుంు 


by: 
Sri Ramakrishna Tapovanam 
20, Race Course Road 
Guindy, Chennai - 600 032 
Mobile : 09884708559 
Email : chvenkateswarlu30@gmail.com 
website : www.sriramakrishnatapovanam.org 


అపరోక్షానుభూతి 
నోరి శ్రీనాథ వేంకట సోమయాజులు 


© Chilukuru Venkateswarlu 


Year : 2013 


Typesetting by : R. Anuradha Raghuram, Hyderabad. (9441186831) 


గ్రంథకర్త పరిచయం 


ప్రఖ్యాత రచయిత, విమర్శకులు, వక్త, ఉపాధ్యాయులు అగు శ్రీ నోరి శ్రీనాథ 
వేంకట సోమయాజులు గారు సంస్కృతాంధ్ర ఆంగ్ల, హిందీ భాషలలో పండితులు. 
స్వయంకృషితో తెలుగు. ఇంగ్లీషు, హిందీ భాషలలో అనేక పట్టములు సంపాదించారు. 
1943-48 సంవత్సరాలలో గాంధీ గారి నిర్మాణ కార్యక్రమములో చురుకుగా పాల్గొని 
ఖద్దరు, హిందీ భాషా ప్రచారము చేశారు. తరువాత కృష్ణాజిల్లా పరిషత్‌ ఉన్నత 
పాఠశాలలో ఉపాధ్యాయులుగా చేరి 1977 లో ప్రధానోపాధ్యాయులుగా పదవీ 
విరమణ చేశారు. ఆ కాలములో వారు రచించిన గ్రంథాలలో శుభోదయములు, 
తుక్కాంబ, రఘునాధ విలాసము, 'పూర్వాంధ్ర కవులు” ఆంధ్ర, ఉస్మానియా, మద్రాసు, 
మైసూరు విశ్వవిద్యాలయాలలో పాఠ్య (గ్రంథాలుగా నిర్ణయించబడ్డాయి. ఉద్యోగ 
విరమణ తరవుఆత వేద వాబ్బయముపై అపారకృషి చేసి ఉపనిషత్తులు, 
(బ్రహ్మసూత్రములు, భగవద్గీత, పాతంజల యోగ సూత్రముల వంటి విషయములపై 
సరళమైన తెలుగు భాషలో అనేక (గ్రంథములు రచించిన సోమయాజులుగారు 
స్వతంత్ర భావనాశక్తి గల పండితులు. 18-12-1922 తేదీన కృష్ణాజిల్లా 
తోట్లపల్లూరు గ్రామంలో జన్మించిన వీరు 2-2-1997 న తాడిగడప గ్రామంలో 
వారి స్వగృహమున దివంగతులైనారు. 





ముందుమాట 


శ్రీ శంకరులు రచించిన ప్రసిద్ధమైన ప్రకరణ [గ్రంథాలలో అపరోక్షానుభూతి ఒకటి. 
ప్రత్యక్షంగా ఆత్మానుభూతికి సాధనాలను, వాటి స్వరూపాల్ని 144 శ్లోకాల్లో చెప్పారు. 
వినయప్రతిపాదనం చక్కటి దృష్టాంతాలతో చేయటంవల్ల సాహిత్య వాసనలుకూడా సంతరించుకొని 
రచన ఆద్యంతం హృద్యంగా సాగుతుంది. ఇందులో ప్రత్యక్ష ఆత్మానుభవం ప్రధాన విషయంగా 
ఉన్నా సందర్శ్భాన్నిబట్టి వేదాంత సంబంధమైన విషయాలన్నీ వివరింపబడ్డాయి. జీవాత్మకు 
పరమాత్మకు ఉన్న అభేదాన్ని తెలుసుకోవాలంటే, ఈ రెంటికి మధ్య అడ్డుగా ఉన్న అవిద్యను 
తొలగించుకోవాలి. ఆవిధంగా అవిద్యను తొలగించుకొని తానే పరమాత్మననే అనుభూతిని 
పొందటానికి అవసరమైన సాధనాలను, సాధనలను విపులంగా ఇందులో చర్చించారు కాబట్టి 
జిజ్ఞాసువులకు, సాధకులకు మిక్కిలి ఉపయోగకారి. 

ఇందులో రాజయోగానికి సంబంధించిన విషయంతోబాటు హఠయోగ విషయాలు కూడా 
ప్రస్తావించబడ్డాయి. కాని రాజయోగానికే ప్రాధాన్యత యిచ్చి, తద్వారా మాత్రమే సత్యానుభూతిని 
పొందగలుగుతారని నిరూపించారు. 

వ్యాఖ్యానం సాధ్యమైనంతవరకు విపులంగా చేయబడ్డది. (శుతి ప్రమాణంకోసం అక్కడక్కడ 
ఉపనిషత్తులలోని విషయాలను ఉదహరించటం జరిగింది. నా అజ్ఞతవల్ల కలిగిన దోషాలేమైనా 
ఉంటే, వాటిని పరిహరించుకుంటే, పుస్తకం ఉపయోగపడుతుందని నా విశ్వాసం. ఈ ప్రకరణ 
[గ్రంథాలు మన తెలుగుభాషలో చాలామంది వ్యాఖ్యానించి ముద్రించారు. అయినా విషయం 
యొక్క గొప్పదనాన్ని బట్టి, తెలుగువారి సంఖ్యనుబట్టి, భారతీయ వేదాంత శాస్త 
ప్రచారావశ్యకతనుబట్టి, ఎన్ని గ్రంథాలు, ఎంతమంది రచించి ముద్రించినా ఇంకా తక్కువే 
అవుతాయి. అంతా ఆ పరమ గురువులకు విధేయులే కాబట్టి ఎక్కువ తక్కువలకు కూడా అవకాశం 
ఉండదని నా అభిప్రాయం. వ్యాఖ్యానంలో ఏమైనా దొసగులుంటే పరిహరించి మన్నించమని 
ప్రార్థిస్తూ... 





వినీతుడు 
- వ్యాఖ్యాత 


అపరోక్షానుభూతి 4 





అపరోక్షానుభూతి 


విషయసూచిక 
మంగళాచరణం 
(గ్రంథ ప్రయోజనం 
విచారణ పద్ధతి 
ఆత్మానాత్మ వివేకం 
జ్ఞాన స్వరూపం 
జ్ఞానోపదేహం 
ద్వైత మిథ్యాత్వం 
జగద్ర్రృహ్మ స్వరూపం 
ప్రపంచ మిథ్యాత్వం 
బ్రహ్మ యొక్క సర్వాత్మకత 
దేహాత్మతా నిషేధం 
ప్రారబ్ధ నిరాకరణం 
నిది ధ్యాసనానికి అంగాలు 
సమాధిలో విఘ్నాలు 
బ్రాహ్మీవృత్తి యొక్క మహత్వం 


వృత్తి జ్ఞాన సాధనాలు 


13 


17 


20 


22 


28 


32 


35 


39 


41 


48 


52 


63 


64 


66 





అపరోక్షానుభూతి 
మంగళాచరణం 


1 


శ్రీహరిం పరమానన్ర ముపదేష్టార మోశ్వరమ్‌, 
వ్యాపకం సర్వలోకానాం కారణం తం నమామ్యహమ్‌ 1 


పరమానంద స్వరూపుడు, పరమగురువు, ప్రభువు (ఈశ్వరుడు) అంతట వ్యాపించి 
ఉన్నవాడు, సమస్త లోకాలకు కారణమైనట్టి వాడు అయిన శ్రీహరికి నేను నమస్కరిస్తున్నాను. 


ఈ విధమైన శ్రీహరివందనం చేసినది జీవాత్మ. ఆత్మస్వతః పరమాత్మయే కాబట్టి 
తనకు తాను వందనం చేసుకోనక్కరలేదు. స్థూల సూక్ష్మకారణ శరీరాలు కలిగినది జీవాత్మ, 
ఈ జీవాత్మ ఆజ్ఞాన బంధనాలతో బంధింపబడి ఉంటుంది వివిధములైన ప్రాపంచిన సుఖదుః 
ఖాలతో విసిగి వేసారి మోక్షాల్న కాంక్షిస్తున్న జీవాత్మ చేసిన ప్రార్థన ఇది. సత్య జ్ఞానానంత 
స్వరూపం గల ఆత్మకు ఈ విధమైన ప్రార్థన చేయాల్సిన ఆగత్యం లేదు- అది నిత్యముక్తమే 
కాబట్టి! ఇక్కడ శ్రీహరి అంటే, సమస్త లోకాలకు కారణభూతమైనట్టి, పరమార్థ సత్తయైనట్టి 
పరమాత్మ అని భావం. ఎందుచేతనంటే, సాలెపురుగు బాహ్యపదార్థాలు వేటినీ 
అపేక్షించకుండా తనలోనుండి తమంత తాముగా ఉత్పన్నమైన దారాలతోనే గూడును 
నిర్మించినట్లుగా ఆ పరమాత్మయే ఈ సృష్టికంతకు ఉపాదానకారణము, నిమిత్తకారణము 
(మృత్తిక, కులాల, చక్ర, దండాదులలాగా) కూడా అయి ఉన్నాదని భావం. 





అపరోక్షానుభూతి 7 


(గంధ ప్రయోజనం 


అపరోక్షాను ఖూత్తిర్రై ప్రోచ్యతే మోక్షసిద్ధయే , 
సద్ధిరేన ప్రయత్నేన వీక్షణీయా ముహుర్ముహుః 2 


ఈ శ్లోకంలో ఈ [గ్రంథం యొక్క ప్రయోజనాన్ని చెపుతాన్నారు. అపరోక్షాను భూతి 
అనే ఈ గ్రంథం మోక్ష సిద్ధికోసం చెప్పబడుతోంది అటే, మోక్షమే ఈ గ్రంథ ప్రయోజనం 
అని. కాబట్టీ సత్పురుషులైన వారు ఈ (గ్రంథాన్ని ఈ [గ్రంథంలో చెప్పబడే విషయాల్ని 
మాటి మాటికి విచారణ చేయాల్సి ఉంది. 


పరిశుద్ధమైన హృదయం కలవారు మాత్రమే ఈ (గ్రంథంలో చెప్పపడే అపరోక్షాను 
భూతికి- ప్రత్యక్ష ఆత్మానుభవానికి అర్హులు. అటువంటి మోక్షాన్ని కోరే సత్పురుషులకోసం 
చెపుతున్నారు. అయితే, ఈ గ్రంథ ప్రయోజనమైన మోక్షసిద్ధి అనేది ఒకసారి చదివినందువల్ల 
కలగదు. నిత్యము, మాటి మాటికి ఇందులో చెప్పబోయే విషయాల్ని గురించి విచారణ 
చేయాలి. 


ప్రతివారికి ఆత్మజ్ఞానం అనేది- తతను గురించిన జ్ఞానం అనేది ఏ కొద్దిగానైనా 
ఉంటుంది. ఎందుచేతనంటే, తాను లేనని ఎవడూ అనడు. అంటే, తనను తాను 
నిరాకరించుకోడు. అయితే, ఆత్మ అనేది ఉన్నదని తెలిసినా, దాని నిజస్వరూపం ఏమిటో 
తెలియదు. హృదయ నైర్మల్యం, తపస్సు, సాధన, వీటివల్ల క్రమంగా ఆజ్ఞానం దూరమై 
ఆత్మయొక్క నిజ స్వరూపం క్రమంగా వ్యక్తమౌతుంది- సమస్త వ్యవహారాల్లోను ఆత్మ అనేది 
ఒకటి సాక్షిగా ఉన్నట్లు అనుభూతి కలుగుతుంది. అయితే, 'నేనే ద్రష్టను) అఏ భావం 
కలిగినా, ఇంకా ద్వైతభావం ఉన్నదన్నమాటే! ఎందుచేత ? ఇంకా ద్రష్ట (చూచేవాడు) 
దృశ్యము (చూడబడేది) వేరుగా ఉన్నాయి కాబట్టీ |! ఈ ద్రష్ట దృశ్యము కూడా కరిగిపోయి, 
ఏకమైపోయి ఒకే ఆత్మగా కావాలి -భేదభావం పోవాలి. ఈ విధమైన అభేద జ్ఞానం 
కలగటాన్నే “అపరోక్షానుభూతి” అంటారు. ఈ స్థితికి ఎట్లా చేరాలో ఈ పుస్తకంలో 
చెప్పబడుతోంది. 





అపరోక్షానుభూతి 8 


సాధన చతుష్టయం 


స్వవర్ణాశ్రమధర్శేణ తపసా హరి తోషణాత్‌ , 
సాధనం ప్రభవేత్సుం సాం వైరాగ్యాది చతుప్రయమ్‌॥ 3 


పైన చెప్పిన అపరోక్షానుభూతిని పొందాలంటే, అందుకు అవసరమైన సాధన 
చతుష్టయాన్ని- నాల్లు సాధనాలను గూర్చి చెపుతున్నారు. 


సంఘంలో తనవర్ణాశ్రమ ధర్మాల్ని తాను పాటిస్తూ తపస్సు ద్వారా శ్రీహరిని ప్రసన్నుని 
చేస్తూ ఉండటంవల్ల మానవులకు వైరాగ్యం మొదలుగా గల సాధన చతుష్టయం లభిస్తుంది. 


వైరాగ్యము, వివేకము, శమదమాది షట్‌ సంపత్తి, ముముక్షుత్వం అనేవి నాలుగు 
సాధన చతుష్టయం. ఆత్మజ్ఞానాన్ని పొందటానికి ఈ నాలుగూ సాధనాలు. శమదమాది 
షట్మము అంటే- (1) శమము (2) దమము (3) ఉపరతి (4) తితిక్ష (5) శ్రద్ద (6) 
సమాధానము. వీటిని గురించి తరువతి శ్లోకాల్లో వివరిస్తారు. 


ఈ సాధన చతుష్టయం లభించాలంటే సాధకుడు ముందుగా ఆచరించాల్సిన విధులు 
రెండు చెప్పారు. అందులో మొదటిది- సంఘంలో తన వర్ణాశ్రమ ధర్మాలను తాను 
ఆచరించటం, రెండవది తపస్సు. ఈ రెంటి ద్వారా భగవంతుడు ప్రసన్చుడౌతాడు. వైరాగ్యాది 
సాధనాలకు అర్హునిగా చేస్తాడు. 


బ్రహ్మాది స్థావరాం తేషు వైరాగ్యం విపయేవ్వను, 
యధైవ కాకవిష్ణాయాం వైరాగ్యం తద్ది నిర్మలమ్‌ ॥ 4 


సాధన చతుష్టయంలో మొదటిదైన వైరాగ్యాన్ని వివరిస్తున్నారు. బ్రహ్మాలోకం 
మొదలుకొని ఈ లోకం వరకు గల సమస్త లోకాల్లోని భోగవస్తువుల నన్నింటిని కాకిరెట్టతో 
సమానంగా చూడగలిగే ఆనాసక్తిని వైరాగ్యం లేక విరాగం అంటారు. అంటే (బ్రహ్మ మొదలు 
స్తంభ సర్యంతం గల సమస్త వస్తువులు నాశనమైపోయే స్వభావం కలపని, శాశ్వతం 
కావని, ఆయా వస్తువులవల్ల కలిగే సుఖాలు కూడా ఆశాశ్వతమని భావించి, కాకిరెట్టను 
ఆసహ్యంతో విదలించివేసినట్లుగా ఆయా భోగాల యెడ విముఖత్వం కలగటమే వైరాగ్యం 
అని భావం. 





అపరోక్షానుభూతి 9 


విషయ భోగాలయెడల విరాగం అనేది రెండు విధాలు గా ఉంటుంది. ఒక 
విషయాన్ని అతిగా అనుభవించినందువల్ల ఆ పదార్థం ఎడల విముఖత్వం కలగవచ్చు- 
ఒకే పదార్థం తినగా తినగా విముఖత్వం కలిగినట్లు ! కాని అది నిజమైన వైరాగ్యంకాదు. 
ఎందుచేతనంటే, దానికంటె భిన్నమైనది, దానికంటె మంచిదైన దానిమీద కోరిక కలగవచ్చు. 
లేదా కొంతకాలం గడిచిన పిమ్మట మళ్ళీ ఆ వస్తువుమీద భోగకాంక్ష కలగవచ్చు. లేదా 
ఇహలోక భోగాలమీద విరక్తిపుట్టినా, స్వర్గలోక భోగాదులమీద కోరిక ఉండవచ్చు. అందుచేతనే 
“బ్రహ్మాది స్థావరాంతం” గాగల సమస్త పదార్థాల యెడల విముఖత్వం ఉండాలని అన్నారు. 
కోరికల్ని సబీజంగా వదలివేయాలి అనేందుకు కూడా కాకిరెట్టను మనం ఉపమానంగా 
గ్రహించవచ్చు. బీజమనేది ఉంటే మళ్ళీ మొలకెత్తుతుంది. ఇహలోక పరలోక భోగవాంఛ 
లేవీ లేకుండా పోవటమే నిజమైన వైరాగ్యం. 


నిత్వమాత్త స్వరూపం పొ దృశ్యం తద్దిపరీతగమ్‌ । 

పవం యో నిళ్రయః నమ్యగ్వివేకో వస్తునః న వై, 5 

ఈ శ్లోకంలో సాధన చతుష్టయంలో రెండవదైన వివేకాన్ని గురించి చెపుతున్నారు. 

ఆత్మయొక్క స్వరూపం ఒక్కటి మాత్రమె నిత్యమైనదని, ప్రపంచంలో మనకు కనిపించే 
ఈ సమస్తమూ అనిత్యమని, వస్తువుల యెడల ఈ విధమైన స్థిరమైనట్టి నిశ్చయబుద్ధి 
కలగటమే వివేకం. మనకు కనిపించే ప్రపంచమంతా దృశ్యము. ఈ వస్తుజాతమంతా 
నశించేదే కాబట్టి అనిత్యము. అనిత్యమైన ఈ సృష్టిలో నిత్యమైనది ఆత్మ ఒక్కటి మాత్రమే! 
ఈ విధమైనట్టి నిశ్చయజ్ఞానం కలగటాన్నే వివేకం అంటారు. 

అద్వైత వేదాంతానికి మూలసూత్రమైన 'బ్రహ్మసత్యం. జగన్మిద్యా జీవో బ్రహ్మైవనాపరః 
” అనే దానిలో జనన్మిధ్యాత్వాన్ని (బ్రహ్మ ( ఆత్మ) యొక్క సత్యత్వాన్ని గుర్తించటమే వివేకం 
అనే అభిప్రాయాన్ని యిందులో చెప్పారు. ఇక్కడ దృశ్యము అంటే ఇంద్రియాలకు విషయాలైన 
వస్తుజాతం, ఇంద్రియాలు, మనస్సు బుద్ధి, ఇవన్నీను. 

నదైవ వాననవా త్యాగః శమోర౨ి. యమితి శబ్దతః । 

నిగ్రహో బాహ్యవృత్తీనాం దమ ఇత్యభి భీయతే ॥ 6 





అపరోక్షానుభూతి 10 


ఈ శ్లోకం నుండి వరుసగా శమదమాది షట్సంపత్తిని (సాధన చతుష్టయంలో 
మూడవది) గూర్చి వివరిస్తున్నారు. 


విషయవాసనలను పూర్తిగా వదలి వేయటాన్ని శమం అంటారు. అట్లాగే 
బాహ్యవృత్తులను నిగహించటాన్ని దమం అంటారు. 


పూర్వానుభవాలకు సంబంధించిన సంస్కారాలు వాటికి సంబంధించిన ముద్రలు 
మన మనస్సుపై పడి ఉంటాయి. ఆ సంస్కారాలే, ఆ వాసనలే ఆయా వస్తువుల్ని చూచినప్పుడు 
ఆయా సందర్భాల్లో మళ్ళీమేల్కొంటాయి. ఉదాహరణగా చెప్పుకోవాలంటే, లోగడ మనం 
మామిడి పండ్లుతిని ఉన్నాం. దాని రుచి, వాసన, వగైరాలు సంస్కార రూపంలో మన 
మనస్సులో ఉన్నాయి. మరుసంవత్సరం మళ్ళీ మనం మామిడిపండును చూచినప్పుడు ఆ 
సంస్మారం, పూర్వవాసన, కోరిక రూపంలో మేల్కొంటుంది. కాబట్టి ఆ వాసనా రూపమైన 
సంస్మారం కూడా మన మనస్సులో లేకుండా పూర్తిగా వదలివేయటాన్నే శమం అంటారు. 
బాహ్యమైన ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవటాన్ని దమం అంటారు. 


విషయేభ్యః పరావృత్తిః పరమోవరతిర్హి సా, 
సహనం సర్వదుఖూనాం తితిక్షా నౌ శుభా మతా 7 


శమదమాది షట్మంలోని ఉపరతి, తితిక్ష అనేవాటిని వివరిస్తున్నారు. విషయ వాసనల 
యెడల పరాబ్మఖత్వం కలిగి ఉండటమే గొప్పదైనట్టీ ఉపరతి. దుఃఖాల్ని, బాధల్ని సమభావంతో 
సహించగలగటాన్ని తితిక్ష అంటారు. 


శమదమాదులలో విషయం చెప్పినప్పుడు విషయ వాసన, త్యాగం అనేది లక్షణంగా 
చెప్పటం వల్ల, ఈ ఉపరతికి కూడా అదే లక్షణం చెప్పటం వల్ల పునరుక్తి అవుతుందని 
అనుకోవచ్చు. తేడా ఏమిటి అంటే, శమదమాల విషయంలో విషయ వాసనలను అదుపులో 
పెట్టుకోవటానికి సాధకుని ప్రయత్నం ఉంటుంది. ఆ ప్రయత్నం ఫలించి విషయవాసనల 
యెడ పరాజృ్మఖత్వం స్వభావంగా మారిపోతే ఆ స్థితిని ఉపరతి అంటారు. అంటే 
అప్రయత్నంగానే విషయవాసనల యెడ విముఖత్వం ఉంటుంది. అట్లాగే తితిక్ష అంటే 
దుఃఖాన్ని బాధను సహించే శక్తి బల విముఖత్వం ఉంటుంది. అట్లాగే తితిక్ష అంటే దుః 
ఖాని బాధను సహించే శక్తి, బలహీనుని సహనం తితిక్ష అనిపించుకోదు. బలవంతునికి 





అపరోక్షానుభూతి 11 


ఉండే కష్టాలను, దుఃఖాలను, అవమానాలను, అపకారాలను సహించే శక్తే తితిక్ష అటువంటి 
తితిక్ష శుభంకరమైనది. 
నిగమాచార్యవాక్యేషు భుక్తః శ్రద్రేతి విశ్రుతా । 
బిత్రైకార్రంతు సల్లక్రే సమాధాన మితి సృృతమ్‌ ॥ 8 
శమదమాది షట్మంలో చివరి రెంటిని- శ్రద్ధ సమాధానం అనే వాటిని వివరిస్తున్నారు. 
వేదాశాస్రాల యెడల, గురుపుయెడల ఉండే భక్తినే శ్రద్ధ అంటారు. తన వాస్తవికమైన 
లక్ష్యంమీద చిత్రాన్ని ఏకాగ్రంగా ఉంచుకోవటమే సమాధానం లేక సమాధి అంటారు. 
సంసౌర బంధ నిర్ముక్తిః కథంమే స్కాత్కదా విభో 
ఇతి యా నుద్ద్భధా బుద్ధి ర్వక్తవ్యానా ముముక్షుతా ॥ 9 
“ఓ ఈశ్వరుడా ! నాకు ఈ సంసార బంధనాలనుండి ఎప్పుడు, ఏ విధంగా విముక్తి 
లభిస్తుంది?” అనే ఈ విధమైన నిరంతరం జ్వలిస్తూ ఉండే బలమైన కోరికనే ముముక్షుత్వం 


అంటారు. అంటే మోక్ష కాంక్ష ఈ ముముక్షుత్వం ఉన్నవాడే (బ్రహ్మజ్ఞానానుభూతికి 
అర్హుడు. ఈ ముముక్షుత్వం అనేది సాధన చతుష్టయంలో చివరిది. 





అపరోక్షానుభూతి 12 





విచారణ పద్ధతి 





ఉక్తసాధన యుక్తేన విచారః పురుషేణ పొ । 
కర్తవ్యో జ్ఞాన నిద్హరమాత్యనః ుభమిచ్చతా ॥ 10 


జ్ఞాన ప్రాప్తికి అవసరమైనట్టి సాధన చతుష్టయంతో కూడినవాడే, సాంసారిక 
బంధనాలనుండి ముక్తిపొందాలనే తన మంచిని కోరినవాడై జ్ఞాన ప్రాప్తికోసం నిరంతం 
విచారణ చేయాలి. 


ముక్తిపొందాలని కోరేవాడు ముందుగా సాధనద్వారా తన మనస్సును అదువులో 
ఉంచుకోవాలి- శమదమాదులను సాధించాలి. అందు కోసం, నిరంతరం, ఈ ప్రాపంచిక 
సుఖాలయొక్క అస్థిరత్వాన్ని, నిస్వారతను, గూర్చి ఆలోచిస్తూ ఉందాలి- విచారణ చేస్తూ 
ఉండాలి. నిత్యము సత్యము అయిన ఆత్మను గూర్చి ఆలోచిస్తూ ఉండాలి. అంటే ఆత్మ 
అనాత్మలను గూర్చి, ప్రపంచము- పరమాత్మలను గూర్చి విచారణచేస్తూ ఉండాలి. 


నోత్పద్యతే వినా జ్ఞానం విచారేణాన్య సాధనైః । 

యథా పదార్ధభానంపొ ప్రకాశేన వినా క్వచిత్‌ ॥ 11 

ఒక వస్తువు మనకు గోచరించాలీ అంటే ప్రకాశం (వెలుతురు) ఉండాలి. కటిక 
చీకటిలో మనం ఏ వస్తువునూ చూడలేము. అట్లాగే నిరంతర విచారణవల్ల తప్ప ఇతరమైన 
ఏ సాధనాల వల్లను జ్ఞాన మనేది కలగదు. అంటే యజ్ఞయాగాది కర్మలవల్ల గాని, ఉపాసన 
లేక భక్తివల్లగాని జ్ఞాన ప్రాప్తి కలగదు అని భావం. 

చీకటి వస్తువును దాచి ఉంచినట్లు. ఆజ్ఞానం (మాయ) అనేది జ్ఞానాన్ని కప్పి 
ఉంచుతుంది. ఈ విద్యను (మాయను) తొలగించు కోవాలంటే యథార్థ తత్వాన్ని గురించి 
మనం ప్రతిక్షణము ఆలోచన (ఏచారణ) చేస్తూ ఉండాలి. అట్లా చేయటంవల్ల క్రమంగా 
ఆవిద్య తొలగిపోతుంది- జ్ఞాన ప్రకాశంతో ! 


కోఐ_ హం కథమిదం జాతం కోవై కర్తాస్య విద్యతే, 
ఉపొదానం కీమ న్తీహ విచారః సో యమోద్భశః॥ 12 


వాటి 





అపరోక్షానుభూతి 13 


ఆ విచారణ అనేది ఎట్లా సాగాలో చెపుతున్నారు. 


నేను ఎవరిని? ఈ జగత్తు ఏవిధంగా పుట్టింది? ఈ జగత్తుకు కర్త ఎవరు? ఈ 
జగత్తుకు ఉపాదాన కారణం ఏది? ఆత్మ విచారణ అనేది ఈ విధంగా ఉంటుంది. 


ప్రపంచంలో మానవుడైన ప్రతివాడికీ, ఆలోచన అనేది ఉంటే- ఎప్పుడో ఒకప్పుడు 
ఈ విధమైన ప్రశ్నలు ఉదయిస్తాయి- పశుప్రాయుడైతే తప్ప. ఆ ప్రశ్నలు ఉదయిస్తాయి- 
పశుప్రాయుడైతే తప్ప. ఆ ప్రశ్నలు- నేను ఎవరిని? ఈ ప్రపంచ స్వరూపమంతా ఏమిటి? 
ఈ స్పష్టి అంతా ఎట్లాపుట్టింది? దీనిని సృష్టించినవాడెవడు? దేనితో ఈ జగత్తు 
సృష్టింపబడుతోంది? దీనికి గమ్యం ఏది? మొదలైనవి. అయితే, ఈ ప్రశ్నలకు సమాధానం 
మాత్రం తేలికగా లభించదు. తానంటూ ఒకడు ఉన్నట్లు ప్రతివాడికీ తెలుసు. కాని తానెవరో 
తెలియదు. మేలుకొని ఉన్నప్పుడు (జాగ్రదవస్థలో) తానంటే ఫలానా పేరు గల ఈ శరీరమని, 
బాల్యయౌవన వార్ధక్యాలను, బలాన్ని బలహీనతను, అనుభవించే ఈ శరీరమే తానని 
అనుకుంటాడు. స్వప్నం చూచేటప్పుడు బాహ్య శరీరంలతో సంబంధం లేకుండా, స్వప్నంలో 
వివిధ సుఖ దుఃఖాల్ని వివిధములైన అనుభూతుల్ని చవిచూచే సూక్ష్మశరీరం అనుకుంటాడు. 
గాధనిద్రలో మనమంటూ ఒకళ్ళం ఉన్నామా? లేదా? అనే స్పృహ కూడా లేని స్థితిలో 
ఉంటాం. “ఈ అన్ని స్థితులకు అతీతమైనవాడిని నేను అనే విషయం, ఆ 'నేను ఎవరు? 
ఎటువంటివాడు? అనే విషయం తెలియని సమస్యగానే మిగిలిపోతుంది. ఇట్లా జన్మలు 
గడిచిపోతూనే ఉంటాయి. కాబట్టి 'నేను ఎవరిని” అనే విషయాన్ని గూర్చిన నిరంతర 


విచారణ అవసరం. 


చాలమంది 'నేను ఆత్మనని, ఆ అవస్థ లన్నింటికి అతీతుడి నని, పుస్తకాలు చదిని, 
గురువులవల్ల విని తెలుసుకొని ఉంటారు. కాని, వారికి సైతం స్వస్వరూప జ్ఞానం 
కలగకపోవటానికి కారణం సమ్యగ్విచారణ లేకపోవటమే ! చిలకపలుకులవల్ల 
ఆత్మసాక్షాత్మారం కాదు. 

నాహం భూతగణో దేహోనాహం చాక్షగణస్తథా । 

పత ద్వి లక్షణ: కశ్చి ద్వి చారః సోఐ_ యమీద్భశఈః ॥ 13 

“నేను పంచభూతాలచేత నిర్మింపబడిన శరీరాన్ని కాను.” “ఎందుచేత కాను?” 
“నెను కేవలం శరీరాన్నే అయితే జడాన్ని అయి ఉండాలి కాబట్టీ?” “మరి ఎవరివి? 





అపరోక్షానుభూతి 14 


ఇంద్రియ సమూమానివా?” “కాదు.” “ఎందుచేత?” “ఇంద్రియాలు, వాటి విషయాలూ 
కూడా శాశ్వతాలు కావు.” “మరి ఎవరివి?” “ఈ శరీరాలు ఇంద్రియ సమూహం కూడా 
కాకుండా ఉన్నట్టి, వీటి అన్నింటికి భిన్నమైనట్టిదేదో ఒకటి అయి ఉంటాను.” విచారణ 
అనేది ఈ విధంగా సాగాలి. 


ఆజ్తాన ప్రభవం సర్వం జ్ఞానేన ప్రవితీయ తే! 
a a 
సంకల్పో వివిధః కర్తా విచారః సోల_ యమీద్భశః॥ 14 


“ఈ సమస్త జగత్తు ఆజ్ఞానం నుండి పుట్టింది- అంటే, అవిద్యాజన్యం అన్నమాట. 
జ్ఞానం కలగటంతోనే ఆ విద్య మాయమైపోతుంది. అంటే, జ్ఞాం కలగటంతోనే ఆవిద్య 
నుండి పుట్టిన జగత్తు కూడా లయమైపోతుంది. కాబట్టి ఈ జగత్తుకు కారణం సంకల్పాలు. 
అంతఃకరణ వికృతులైనట్టి అనేక విధాలుగా ఉండే సంకల్పాలే జగత్తుకు కర్త అయి ఉండాలి. 
అంతఃకరణ వికృతులు అంటే మాయ అన్నమాటే!” అని ఈ విధమైన విచారణ సాగాలి. 


లోగడ ఈ జగత్తుకు కారణమేమిటి? అనే ప్రశ్న వేసుకొనిన జిజ్ఞాసువు సమాధానాన్ని 
ఎట్లా, ఆలోచించాలో ఇక్కడ సూచించారు. అజ్ఞానం లేక అవిద్య అనేది జగత్మారణమని 
చెప్పారు. దానిని రుజువు చేయటానికిగాను రజ్జు- సర్పభ్రాంతిని చెవుతున్నారు. మసక 
చీకటిలో త్రాటిని చూచి పామ అని భ్రమించి భయపడుతున్నాము. పిమ్మట మెల్లగా 
ఆలోచిస్తున్నాము. ఏమని? ఇది పామేనా? పాము అయితే కదలాలి గదా! కదలలేమి? 
పాము అయితే తలవైపు లావుగా ఉండాలి గదా ! తోక సన్నగా ఉండాలి గదా! అట్లా 
లేదేం? అంతా ఒకేవిధంగా ఉన్నదేమిటి? మనలాగానే అది కూడా భయపడి పారిపోనాలి 
గదా! పారిపోదేమి? ఇట్లా ఆలోచించగా ఇది పాము కాదు, త్రాడు అయి ఉంటుంది అని 
తెలుస్తుంది. -దాని నిజరూపం తెలిసింది అనన్నమాట. అట్లాగే మన కండ్ల ముందున్న 
ఈ జగత్తు అంతా మాయవల్ల, ఆజ్ఞానంవల్ల ఇట్లా నామరూపాలతో కనిపిస్తోంది అని 
విచారణ జరిపినవానికి ఆవిద్యతొలగిపోవటంవల్ల నిజరూపం తెలుస్తుంది. 


మనం చూస్తున్న ఈ ప్రపంచం, దాని వెనుక నున్న మన ఆలోచనలు, అనుభూతులు 
ఇవన్నీ మన అంతఃకరణ ప్రవృత్తులు - చిత్తవృత్తులు. ఇవే మనకు ప్రపంచం ఈ రూపంలో 
కనిపించటానికి కారణమవుతున్నాయి. మనం స్వప్నావస్తలో అనుభవించే అనుభవాల్ని 





అపరోక్షానుభూతి 15 


గురించి బాగా విమర్శిస్తే మనలోని ఈ చిత్తవృత్తులు, అనుభూతులే ఈ ప్రపంచం ఈ 
విధంగా కనిపించటానికి కారణమని తెలుస్తుంది. అసలు ఈ భౌతిక ప్రపంచం అంటూ 
ఏదీ లేదని, మన అనుభూతులే దానిని సృష్టిస్తున్నాయని (మన సంస్మారాలు, వాసనలు 
స్వప్నాన్ని సృష్టించినట్లు తెలుస్తుంది. స్వప్న ప్రపంచం లాగానే ఈ జాగ్రదవస్థలోని (ప్రపంచం 
కూడా. స్వప్న జగత్తును చూసేటప్పుడు ఈ జగత్తు. ఈ జగత్తును చూసేటప్పుడు ఈ 
జగత్తు, ఈ జగత్తును చూసేటప్పుడు స్వప్న జగత్తు మాయమైపోతాయి. కాబట్టి రెండూ 
సత్యం కావు. 

పతయోర్యదుపాదాన మేకం నూక్ష్రం నదవ్యయమ్‌, 

యభైన మృద్దటాదీనాం విచారః సోలి యమీద్భశః। 15 


“ఘటం (కుండ) మొదలైనవాటికి ఉపాదాన కారణం మృత్తిక (మట్టి లాగానే ఈ 
ఆజ్ఞానం, సంకల్పం అనే రెంటికీ ఉపాదన కారణం ఒక సూక్ష్మమైనట్టి, ఇంద్రియ గోచరం 
కానట్టి, అవికారియైనట్టి, శాశ్వతమైనట్టి ఒక సత్త (సత్యం, ఆస్టిత్వం) ఉంది. ఆ సత్త 

ట తోక టి = "టు అ థ్‌ స 
(ఆస్థిత్వం) అనేది ఆద్వితీయం (రెండవదంటూ లేనిది) ఆఖండము; పూర్ణము.” ఈ విచారణ 
అనేది ఈ విధంగా సాగాలి. 

అహమేకో ఏ సూక్షశ్హ జ్ఞాతా సాక్షీ సదవ్యయః । 
తదహం నాత్ర సందేహో విచారః సోల_ యమీద్భశఈః ॥ 16 


“నేను కూడా ఆ విధమైన సూక్ష్మాన్నే !- ఇంద్రియాలకు అతీతమైనవాడనే ! నేను 
కూడా జ్ఞాతనే ! సాక్షినే ! నేను కూడా కారణసత్తనే ! శాశ్వతుణ్ణే ! నాశనం లేనివాడనే ! 
నేను కూడా ఆ కారణ్నే! కాబట్టి, నేను కూడా ఆ కారణసత్తయెన పరమాత్మనే ! ఇందులో 
సందేహం లేదు.” అంటూ విచారణ ఈ విధంగా ఉండాలి. 


“జ్ఞాత అంటే మన సమస్తమైన అనుభవాల్లోను చైతన్య రూపంలో ఉంటూ, తనను 
తాను కూడా గమనిస్తూ ఉండే పరమాత్మ ఉదాహరణంగా చెప్పాలంటే -'నేను ఉన్నానని 
నేను ఎరుగుదును అనే వాక్యంలో “నేను ఎరుగుదునులో నేను’ కర్త. ఎరుగుదును” క్రియ. 
నను ఉన్నానని అనేది కర్మ. కర్మలో ఉన్న నేను” కుర్తలో ఉన్న నేను” జ్ఞాత. అంటే కర్త 
కర్మ కూడా ఒకటే ! (నేను అనే కర్మలోని జీవభావాన్ని తీసేస్తే కర్తకు కర్మకు కూడా భేదం 
లేదు. అట్లాగే పరమాత్మకు ఆత్మకు భేదం లేదు). 





అపరోక్షానుభూతి 16 





ఆత్మానాత్మ వివెకం | 





ఆత్మా వినిష్కలో ప్యాకో దేహో బహుభిరావ్భతః 

తయోరైక్యం ప్రవశ్యన్తి కిమజ్ఞాన మతః పరమ్‌॥ 17 

ఆత్మ అనేది నిష్మలమైనది- ఆఖండమైనది. అద్వితీయము రెండవదంటూ లేనిది. 
కాని ఈ దేహమనేది మాత్రం అనేక రకాల తత్వాలతో, అనేక భాగాలో నిర్మింపబడ్డది 


(ఆత్మ లాగా నిష్మలము, అద్వితీయము కాదు) ఆత్మకు దేహానికి ఉన్న భేదం ఇదీ ! ఇటువంటి 
ఆత్మను దేహాన్ని ఒకటిగానే భావిస్తున్నాము. ఇంతకు మించిన అజ్ఞానం ఇంకేమి ఉంటుంది? 


త్రాటిని చూచి పాము అనుకోవటం ముత్యపు చిప్పను చూచి వెండిగా అనుకోవటం 
ఆజ్ఞానం.. అట్లాగే దేహంలో ఆత్మభావం కూడా (దేహాన్ని ఆత్మగా భావించటం) ఆజ్ఞానమే! 
అట్లాగే కర్మగా ఉన్న శరీరాన్ని (నేనును) కర్తగా (ఆత్మగా) భావించటం కూడా అటువంటి 
భ్రాంతే ! ఆజ్ఞానమే ! 

ఆత్మానియామకల్లాన్లరేహో బాహ్యా నియమ్యకః ! 

తయోరైక్యం ప్రపశ్యన్తి కీమజ్ఞానమతః పరమ్‌ ॥ 18 

ఆత్మ అనేది అంతర్వర్తియె (లోపల ఉంటూ) నియామకుడుగా (నియమించేదిగా) 
ఉంటుంది. దేహమనేది బాహ్యవర్తియై (బయట ఉంటూ) నియమింపబడుతూ ఉంటుంది. 


ఈ విధంగా భిన్నంగా ఉండే ఆత్మ, దేహమూ అనే రెండూ ఒకటే అని, రెంటికి భేదం 
లేదని అనుకోవటం కంటె అజ్ఞానం ఇంకేముంటుంది? 


నియమించేవాడు, నియమింపబడేవాడు ఒకడు కాడు. ఆత్మలోపల ఉంటూ శరీరాన్ని 
నియమిస్తుంది. కాబట్టీ ఆత్మకు శరీరానికి సేవ్య సేవక భావమే తప్ప రెండూ ఒకటి కావు. 
“దృశ్యం సర్వ మనాత్మా' కనిపించేదంతా ఆనాత్మ అన్నారు. కాబట్టీ శరీరం ఆత్మ కాదు. 

ఆత్మా జ్ఞానయః పుణ్యో దేహో మాంనమయో2_ శుచిః 

తయోరైక్యం ప్రపశ్యన్తి కిమజ్ఞానమతః వరమ్‌ ॥ 19 


అపరోక్షానుభూతి 17 





ఆత్మ అనేది జ్ఞానస్వరూపం కలది. పవిత్రమైనది. దేహమనేది మాంసమయమైనది. 
అపవిత్రము- ఆశుచియైనది. అటువంటి అపవిత్రమైన శరీరాన్ని పవిత్రమైన ఆత్మగా 
భావించటంకంటె ఆజ్ఞానం ఏముంటుంది? 


ఆత్మాప్రకాశకు న్వచ్హో దేహస్తామన ఉచ్యతే, 
తయారైక్యం ప్రపశ్యన్తి కిమజ్ఞానమంతః పరమ్‌ ॥ 20 


ఆత్మ అనేది ప్రకాశింపచేసేది. స్వచ్చమైనట్టిది. దేహమనేది తమోమయమైనది. ఈ 
రెంటిని ఒకటిగానే అనుకుంటున్నారు. ఇంతకంటె ఆజ్ఞానం ఏముంటుంది? ఆత్మ అనేది 
సూర్యునిలాగా ప్రకాశస్వరూపం కలిగి సమస్తాన్ని ప్రకాశిం పచేస్తుంది. శరీరమనేది జడం 
కాబట్టి తమోమయమైనది. కేవలం శరీరం జడమేగదా ! ఆజ్ఞానులు మాత్రమే ఈ రెంటిని 
ఒకటిగా భావిస్తారు. 


ఆత్మానిత్యో పొ సద్రూపో దేహోల_ నితో హ్యనన్మ్యయః । 
తయారైక్యం ప్రపశ్యన్తి కిమజ్ఞానమతః పరమ్‌ ॥ 21 


ఆత్మ అనేది నిత్యమైంది. సత్స్వరూపం కలది. ఇక దేహం అనేది అసత్‌ స్వరూపం 
కలది; అనిత్యమైనది. ఈ రెంటిని ఒకటే అని భావిస్తారు. ఇంతకంటె ఆజ్ఞానం 
ఏముంటుంది? 


ఈ శరీరం అనుక్షణం మార్చు చెందుతోంది. బాల్య యౌవన వార్ధక్యాది అవస్థల 
వల్ల, రోగాలు, దుఃఖాలు మొదలైన వాటికిలోనై మృత్యువుకు లొంగిపోతుంది కాబట్టి అనిత్యం. 
అయితే కండ్ల ముందు కనిపిస్తున్న ఈ శరీరాన్ని ఎట్లా కాదనగలం? వ్యక్తి రూపంలో 
శరీరంలాగానే సమిష్టి రూపంలో జగత్తు కూడా అనిత్యమే గదా! మరి కనపిస్తున్న ప్రపంచాన్ని 
ఎట్లా లేదని అనగలం? అందుకే ఈ జగత్తుకు, శరీరానికి ఉన్న అస్థిత్వాన్ని వ్యావహరికసత్త 
అన్నారు- అంటే ఉన్నంతవరకు మాత్రమే సత్యం. క్రమేణా మార్చుకులోనై, నాశనానికిలోనై 
అనిత్యమని తేలిపోతుంది. 


ఆత్మన స్తత్తకాశత్తం యత్పదార్హావభాసనమ్‌, 
నాగ్భాది దీప్తివద్దీ ప్లిరవత్యాన్త్రం యతోనిశి ॥ 22 





అపరోక్షానుభూతి 18 


పదార్థాల్లో మనకు కలిగే ప్రతీతి అనేది ఆ పదార్ధాల్లో ఉన్నట్టి ఆత్మ యొక్క ప్రకాశమే! 
అంటే ఈ సమస్త వస్తుజాతంలోను ఆత్మ జ్యోతి ప్రకాశిస్తూ ఉంటుంది. అయితే ఆత్మకున్నట్టీ 
ఈ ప్రకాశకత్వమనే గుణం అగ్నికిగాని లేక సూర్యుడు లేక అటువంటి ఇతర పదార్థాలకున్నట్టి 
ప్రకాశగుణం వంటిది కాదు. ఎందుచేతనంటే అగ్ని దీపం, సూర్యుడు ఇవి లేకపోతే, 
రాత్రిపూట చీకటి వ్యాపిస్తుంది. అంటే వాటికి ఏకదేశత్వం ఒకచోట ఉండటం, ఒకచోట 
లేకపోవటం అనేది ఉంటుంది. ఆత్మజ్యోతి లేకపోవటమనేది ఉండదు. అది స్వరత్ర, నిత్యము 
ఉందేది. అంటే ప్రతి శరీరంలోను ఎల్లప్పుడు ఉంటుంది. అటువంటి ఆత్మను, కేవలం 
జదము, అనిత్యం అయిన శరీరంగా భావించటం అజ్ఞానం. 


దేహో౨_ హ మిత్వయం మూడో దృత్వా తిధ్హత్యహో జనః 
మమాయమిత్యవి జ్ఞాత్వా ఘటద్రప్ట్రేవ సర్వదా ॥ 23 


“ఈ శరీరం నాది అని అనుకుంటూ కూడా మూడులైనవారు మళ్ళీ శరీరాన్ని 
ఆత్మను ఒకటిగా భావిస్తూ ఉంటారు. 'ఈ శరీరం నాది” అని అనుకోవటంలోనే శరీరం” 
వేరు 'నేను' వేరు అనే భావం స్పష్టంగా కనపిస్తున్నా కేవలం పదార్థవాదుల్లాగా దేహాన్నే 
ఆత్మగా భావించటం ఆజ్ఞానం గదా! కుండను చూచి 'ఈ కుండ నాది అని అనుకోవటంలోనే 
కుండ వేరు, నేను అనేవాడు వేరు అని బోధపడుతోంది గదా ! ఇక శరీరాన్నే ఆత్మ అని 
ఎట్లా అనగలం? 





అపరోక్షానుభూతి 19 





| జ్ఞాన స్వరూపం | 





త్రహ్బైనాహం సమః శాంతః సబ్దిదానంద లక్షణ: । 
నాహం దేహో హ్యనద్రూషో జ్ఞాన మిత్యుచ్యతే బుధైః ॥ 24 


“నేను పర(బ్రహ్మను. సముడను. శాంతస్వభావం కలవాడను. సచ్చిదానంద 
స్వరూపుడను. నేను అసత్‌ స్వరూపం గల దేహాన్ని కాను” అనే ఈ విధమైన జ్ఞానాన్నే 
వివేకవంతులు నిజమైన జ్ఞానం అంటారు. 


ఆత్మకు, పరమాత్మకు ఏ విధమైన భేదమూ లేదని (గ్రహించటం జ్ఞానం. అంటే, 
వెనుక చెప్పిన విధంగా విచారణ చేయగా చేయగా తానే (బ్రహ్మనని, తాను తప్ప బ్రహ్మమనేది 
వేరేలేదని అనుభూతి కలుగుతుంది. ఈ విశ్వమంతా బ్రహ్మస్వరూపమే! ఆ (బ్రహ్మను నేనే! 
నేను దేహాన్ని మాత్రమే కాను- అంటే, స్తూల సూక్ష్మకారణ శరీరాలన్నీ అసత్యాలే ! ఈ 
మూడు రకాల శరీరాలు కూడా ఆత్మ కావు అనే అనుభూతినే జ్ఞానమంటారు. 
నిర్వికారో నిరాకారో నిరవద్యోఐ_ హ మవ్యయః । 
నా హం దేహో హ్యనద్రూపో జ్ఞానమిత్యుచ్యతే బుధైః ॥ 25 
నెను నిర్వకారుణ్ణి- దేశకాలాదులవల్ల నాలో ఏ విధమైన మార్పు ఉండదు. నేను 
నిరాకారుడను- నాకు ఏ విధమైన రూపము లేదు. నేను ఏ విధమైన వికల్పము లేనివాడను. 
సంపూర్ణుడను. అంతట వ్యాపించి ఉన్నవాడను. నేను అసత్యమైన శరీరాన్నికాను- మూడు 
శరీరాలకు అతీతుణ్ణి. అని తెలుసుకోవటాన్నే బుధులు “జ్ఞానం” అని అంటారు. 
నిరామయో నిరాభాసో నిర్వికల్పోల_ హ మాతతః 
నా హం దేహో ప్యూసద్రూపో జ్ఞాన మిత్యుచ్యతే బుధైః ॥ 26 
క్చెన్సు: ప్ర విధమైన వ్యాధులు, దుఃఖాలు లేనివాడను. నేను ఆగోచరుడను. మార్పులు 


లేనివాడను (వికల్పములు లేనివాడిని) నేను ఆసత్యము, ఆశాశ్వతము అయిన శరీరాన్ని 
కాను” అనే ఈ విధమైన సత్యాన్ని తెలుసుకోవటమే జ్ఞానం అని పండితులు అంటారు. 





అపరోక్షానుభూతి 20 


నిర్హుణో నిప్రియో నిత్యో నిత్యముక్తోంి హ మచ్యుతః 
నా హం దేహో హ్యసద్రూపో జ్ఞాన మిత్యుచ్చతే బుధైః ॥ 27 
“నేను నిర్గుణుడను- నామరూపాదులు లేనివాడను. నిష్కియుడను- నేను 
చేయవలసిన పనులంటూ ఏమీ లేవు. అంటే ఏ విధమైన కర్తవ్యము నాకు లేదు. నేను 
సదా సర్వస్వతంత్రుడను- ముక్తుడను. నేను ఆచ్యుతుడను- నాశనం లేనివాడను. నేను 
ఈ ఆసత్య స్వరూపమైన దేహాన్ని కాను” అని తెలుసుకోవటాన్నే బుధులు జ్ఞానమంటారు. 
నిర్హలో నిశలోఐ_ నంతః శుద్దోల హమజరో౨_ మరః । 
నాహం దేమో హ్యనద్రూపో జ్ఞాన మిత్యుచ్య తే బుధైః ॥ 28 
“నేను నిర్మలమైనవాడను- పరిశుద్దుడను- పాపరహి తుడను. నేను నిశ్చలుడను- 


స్థిరమైనవాడను. అనంతుడను- అంతులేనివాడను. నేను పవిత్రుడను, నాశనం లేనివాడను- 
శాశ్వతుడను. అసత్‌ స్వరూపమైన దేహాన్ని కాను.” అనే ఈ విధమైన తెలివిడినే జ్ఞానమంటారు. 





అపరోక్షానుభూతి 21 











న్వదేహే శోభవం నన్తం పురుషాఖ్యం చ నంమతమ్‌ । 
తిం మూర్ణ శూన్యమాత్మానం దేహాతీతం కరోప్తి భోః ॥ 29 


వెనుకటి శ్లోకాల్లో ఆత్మను గురించి, అనాత్మను గురించి చెప్పారు. మానవుని బుద్ధికి 
తోచినంత మేర దృశ్యమైనదంతా అనాత్మ అని చెప్పారు. ఆత్మకు ఉండే విశేషణాలు, 
లక్షణాలు చెప్పారు. “ఈ లక్షణాలు ఉన్న ఆత్మ అనేది ఒకటి ఉన్నదా?” అనే అనుమానం 
రావచ్చు. “ఆత్మ అనేది ఉన్నదని ప్రతివాడికి అనుభవంలో తెలిసే విషయమే ! తాను 
లేనట్లు ఎవడూ అనుకోడు గదా! తాను ఉన్నానని అనుకోవడమంటే ఆత్మ ఉన్నదని 
అనుకోవటమే ! కాబట్టి ఆత్మను శూన్యమనిగాని, అసత్యమని, ఆస్తని అనటంలో అర్ధం 
లేదు.” అని ఆత్మజ్ఞానాన్ని ఈ దిగువ శ్లోకాల్లో బోధిస్తున్నారు- శూన్యవాదాన్ని 
నిరాకరిస్తున్నారు. 

ఓ మూర్చుడా! నీ శరీరంలో పురుషుడనే పేరుతో పిలవబడుతూ, సుందరమైనట్టి 
దేహానికి అతీతమైనట్టి, శాస్తాదులన్నింటిచేత అంగీకరింపబడినట్టి ఆత్మ ఉన్నా కూడా నీవు 
ఏమీ లేదనీ, శూన్యమనీ ఎందుకంటావు? నీవు వేదశాస్రాలలో చెప్పబడిన విషయాలను 
ఆధారంగా చేసుకుని, నీ విచక్షణ జ్ఞానాన్ని కూడా ఉపయోగించి నీలో ఉన్న ఆత్మను 
తెలుసుకో! ఆ ఆత్మకే పురుషుడని పేరు. అతడే బ్రహ్మ. అటువంటివానిని నీవు అసత్తని 
ఎందుకు అనుకుంటున్నావు? 


స్వాత్మానం శ్చణుమూర్ణ త్వం శ్రుత్యా యుక్తా చ పూరుషమ్‌, 
దేహాతీతం సదాకారం సుదుర్హర్భం భవాద్ద్యతోః ॥ 30 


ఈ శ్లోకం మొదలుకొని 40వ శ్లోకం వరకు ఆత్మకు అనాత్మకు (శరీరానికి) గల 
భేదాన్ని వివరిస్తున్నారు. 


ఓ మూర్చుడా | ఆత్మ అనేది నీలాంటివారికి, భౌతిక దృష్టికి కనపడాలంటే కష్టం- 
అసంభవం. దేహానికి అతీతమైనట్టి, సత్‌ స్వరూపమైనట్టి, ఆత్మను తెలుసుకోవాలంటే- ఆ 


అపరోక్షానుభూతి 22 





ఆత్మపురుషుని తెలుసుకోవాలంటే వేదాలలో, ఉపనిషత్తులలో చెప్పిన దానిని విను. యుక్తి 
పూర్వకంగా ఆలోచించి తెలుసుకో! 


ఈ శరీరం కంటె ఆత్మ అనేది సూక్ష్మమైనదని, ఆత్మ అంటే ఈ రక్త మాంసాదులతో 
కూడిన శరీరంకాదని (తైత్తిరీయోపనిషత్తు ఆనందవల్లి 2వ అనువాకం) ఈ శరీరం కంటె 
ఆత్మ అనేది విలక్షణమైనదని, భిన్నమైనదని శ్రుతులు చెపుతున్నాయి. సామాన్యంగా ఈ 
శరీరాన్ని లేదా మనస్సును, బుద్ధిని ఆత్మ అని భ్రమిస్తూ ఉంటారు అని భావం. నీ వంటి 
అజ్ఞానులని, మూర్చులని అనటంలో ఉద్దేశ్యం, శరీరాసక్తి కలిగి శరీరం మాత్రమే ఆత్మ అని 
అనుకొని, ఈ రెంటికి ఉన్న భేదాన్ని గమనించలేని వారు అని భావం. 


అహం శబ్దేన విఖ్యాత ఏక పక స్థితః పరః । 
స్థూల స్వనేకతాం ప్రాప్తః కథం స్యాద్ధేహకః పుమాన్‌! 31 


పరమాత్మ నేను (అహం) అనే శబ్దంతో ఒక్కడుగానే ప్రసిద్దుడై ఉన్నాడు. నను 
అనే శబ్దం పరమాత్మను సూచించేదే! అంటే, పరబ్రహ్మ అనేక తత్వాల కలయిక కాదు- 
ఈ శరీరంలాగా ! అని భావం. ఇక ఈ శరీరమనేదో ! అనేక తత్వాల కలయిక. స్థూలంగా 
ఉంటూ, అనేక భావాలతో, రూపాలతో, అనేకంగా ఉండే, శరీరం ఆత్మ (పురుషుడు) ఎట్లా 
అవుతుంది? 


అహం ద్రష్ట్రతయా సిద్దో దేహో దృ్భశ్యతయా స్థితః । 
మమాయమితి నిర్ధేశాత్మథం స్యాద్దేహకు పుమాన్‌ ॥ 32 


అహం- 'నేను అనేది ద్రష్ట రూపంలో (చూచేవాని రూపంలో) ఉండేది. దేహమనేది 
దృశ్యరూపంలో అంటే, చూడటానికి విషయంగా వుండేది. మనం శరీరాన్ని గురించి 
మాట్లాడేటప్పుడు “ఇది నాది” అని అంటున్నాం గదా! (ఆది నా చేయి, ఇదినా తల అని 
ఈ విధంగా) దీనిని బట్టే శరీరమనేది ఒక వస్తువని, దృశ్యమని తెలుస్తోంది. కాబట్టి 
నేనుగా ద్రష్ట రూపంలో ఉండే ఆత్మ వేరు, ఆ 'నేనుకు చెందినట్టిదిగా, నేనుకు బయట 
ఉండే ఒక వస్తువుగా ఉండే శరీరం వేరు అని తెలుస్తోంది. కాబట్టి దృశ్యమైనట్ట శరీరాన్ని 
ద్రష్టమైన ఆత్మగా అనుకునేందుకు అవకాశమే లేదు అని భావం. 





అపరోక్షానుభూతి 23 


అహం వికార హీనస్తు దేహో నిత్యం వికారవాన్‌ , 
ఇతి ప్రతీయతే సాక్షాత్‌ కథం స్యాద్దేహక : పుమాన్‌ ॥ 33 


అహం (ఆత్మ) అనేది వికార రహితమైనది. అంటే, కాలాన్ని బట్టిగాని, వయస్సును 
బట్టిగాని, ఆవస్థా భేదాన్ని బట్టిగాని ఏ విధమైన మార్పూ లేనిది. బాల్య, యౌవన, 
వార్ధక్యాల్లోను, రాత్రింబవళ్ళయందు, జాగ్రదాది అవస్థలయందు, కష్టసుఖాలలోను ఏ విధమైన 
మార్పూ ఆత్మలో ఉండదు. ఇక దేహమో- సర్వదా, సర్వదా వికారములతో కూడినది- 
క్షణ క్షణం అన్ని విధాల మార్చు చెందుతూ ఉండేది. ఒక మనిషిని మనం అతని బాల్యంలోను, 
యౌవనంలోను, వార్థక్యంతోనూ కూడా అతడు ఫలానా అనే అంటున్నాం గదా! అట్లాగే 
కష్టంలోను, సుఖంలోను, నిద్రించేటప్పుడు, మేల్మొన్నప్పుడు కూడా అతడిని ఫలానా వాడు 
అనే అంటున్నాం. అంటే, అయా పరిస్థితుల వల్ల శరీరంలోను, మనస్సులోను, మార్చు 
ఉన్నప్పటికి ఆత్మలో మార్చు అనేది లేదని స్పష్టం అవుతోంది గదా! 

యన్మాత్సర మితి శ్రుత్యా తయా వురుషలక్షణమ్‌ , 

వినిర్గీతం విమూడేన కథం స్యాద్ధేహకః పుమాన్‌ ॥ 34 

పండితులచేత “'యనస్మాత్సరంి ఇత్యాదిగా గల శ్రుతి వాక్యాల ద్వారా (శ్ర్వేతాశ్వత 
రోపనిషత్‌ 3 అధ్యాయం మం.9) పురుషుని యొక్క లక్షణాలు ఎటువంటివో 
నిరూపింపబడ్డవిగదా ! అటువంటప్పుడు ఈ దేహం పురుషుడెట్లా అవుతుంది? 


యస్మాత్సరం నా పరమస్తి కశ్లిద్యస్మా 

న్నాణీ యోల_ నజ్యాయో౨._ స్తి కశ్చిత్‌, 
వక్ష ఇవ స్తబ్లో దివితిఫ్ణ తేక స్తే 

వేదం పూర్ణం పురుషేణ సర్వమ్‌ ॥ 


(ఈ పురుషునికంటె గొప్పదైనదిగాని, సూక్ష్మమైనదిగాని, దీర్హమైనదిగానీ ఇంకేదీ 
లేదు. ఆ పురుషుడొక్కడే - ఆ పరమాత్మయే ఈ దివ్యమైన విశ్వంలో మహావృక్షంలాగా 
స్థిరంగా ఉన్నాడు - ఆ పురుషుని చేతనే ఈ విశ్వమంతా వ్యాప్తమై ఉంది”. ఈవిధంగా 
పరమ బ్రహ్మణులైన బుషులు చెప్పిన ఈ మంత్ర వాక్యాలను బట్టి ఆత్మ లక్షణం ఎటువంటిదో 
తెలుస్తోంది గదా! ఇక ఈ దేహాన్ని పురుషుడని ఎట్లా అనగలం? 





అపరోక్షానుభూతి 24 


సర్వం పురుష ఏ వేతి నూక్తో పురుష సంజ్ఞ తో, 
అపఫ్యుఛ్యతే యతః శ్రుత్వా కథం స్యాద్దేహకు పుమాన్‌ ॥ 35 


బుగ్వేదాంతర్గతమైన పురుషసూక్తంలో “పురుష ఏ వేదగ్‌ం సర్వం యద్భూతం 
యచ్చభవ్యం | ఉతామృతత్వస్యేశానః యదన్న నాతిరో హతి।” ఇత్యాదిగా గల బుక్కులలో 
“ఈ సమస్తము ఆ పురుషుడే ! ఈ నామరూపాత్మకమైన విశ్వమంతా ఆ పురుషుడే ! 
భూతము, భవిష్యత్తు కూడా ఆ పురుషుడే ! భూతమూ, భవిష్యతూ కూడా ఆ పురుషుడే ! 
ఆనందానికి, అమృతత్వానికి అతడు ప్రభువు.....ఈ జీవులన్నీ తమ తమ కర్మల యొక్క 
ఫలాన్ని అనుభవించటానికై ఈ విశ్వాన్ని సృజించాడు.” ఈ విదంగా ఆ పురుషుని గూర్చి 
శ్రుతి ప్రమాణం ఉన్నది గదా ! అటువంటప్పుడు ఈ దేహాన్ని పురుషుడని ఎట్లా అనగలం? 
ఈ దేహం ఆత్మ ఎట్లా కాగలుగుతుంది? 


30వ శ్లోకంలో శ్రుతి ప్రమాణాల్ని విని ఆలోచించమని చెప్పారు గదా ! శ్రుతులతో 
ఎక్కడెక్కడ ఏమని చెప్పారో ఆ ప్రమాణాల్ని వరుసగా చూపిస్తున్నారు. 


అనంగః పురుషః ప్రోక్తో బృహదారణ్య కేల సిచ। 
అనన్తమల నంభ్లిష్టః కథం స్యాద్ధేహకః పుమాన్‌ ॥ 36 


బృహదారణ్య కోపనిషత్తులో కూడా పురుషుడ అసంగుడని చెప్పారు. అంతులేని 
మలముతిలతో- పాపాలతో కూడిన ఈ దేహం పురుషుడెట్లా అవుతుంది? 


(సవా ఏతస్మి స్సంప్రసాదే... భవత్యసంగోహ్యయం పురుష ఇతి.... బృహదారణ్యకం 
4వ అధ్యాయం 3వ ప్రబాహ్మణం 15-16 మంత్రాలలో యాజ్ఞవల్యుడు ఈ విధంగా 
అంటున్నాడు- “స్వయం జ్యోతియెన ఆత్మ జాగ్రత్‌ స్వప్న సుషుప్తులలో తాను చూచిన 
అన్నింటితోను అసంగుడుగానే- ఏమీ సంబంధం లేని వానిలాగానే ఉంటున్నాడు, అంటే 
ఆయాఅవస్థలలోని పుణ్యపాపాలేవీ ఆత్మకు అంటవు కాబట్టి ఆసక్తి జన్యమైన దోషాలతో 
పురుషుడు అలిప్తుడుగానే - ఏమీ అంటనివాడుగానే ఉంటున్నాడు. దేహమనేది అట్లాకాదు. 
అది పాపాలతో-మలాలతో కూడినది. కాబట్టి అది ఆత్మ కాదు అని భావం. 





అపరోక్షానుభూతి 25 


తత్రైవ చ సమాఖ్యాతః స్త్వయంజ్యోతిర్హి పూరుషః , 
జుడః పరప్రకాళ్యోరి యం కథం స్యాద్దేహకు పుమాన్‌ ॥ 37 


పై శ్రుతిలోనే (బృ. ఉ. 4 అ. 3 (బ్రా 7వ మంత్రం) జనకునితో యాజ్ఞవల్యుడు 
అన్నాడు- “కతమ ఆత్మేతి? యో యం విజ్ఞానమయః ప్రాణేషు....రూపాణి అని. “ప్రాణాల్లో, 
బుద్ధివృత్తుల్లో ఉండే విజ్ఞాన జ్యోతి స్వరూపమైన పురుషుడే ఆత్మ. ఇంద్రియాల మధ్య 
స్వయం ప్రకాశమానమై హృదయంలో ఉండే పురుషుడే ఆత్మ ఆ పురుషుడు, అసంగుడు 
నిర్లిప్తడు” అని కూడా చెప్పారు. ఆత్మ అనేది స్వయంప్రకాశమానమైనది. మరి, ఈ శరీరమో! 
ఇతరమైనవాటిచేత ప్రకాశింపచేయబడుతోంది- ఇది జడం కాబట్టి. జడమై, 
స్వయం ప్రకాశకత్వం లేని దేహం, ఆత్మ ఎట్లా అవుతుంది? 

ప్రోకోఐ పి కర్మకాందేన వ్యాత్మా దేహాద్వి లక్షణః 

నిత్వళ్ల తత్సలం భుంక్తే దేహపాతాదన స్తరమ్‌ ॥ 38 


కర్శకాండ్లో కూడా “ఆత్మ అనేది దేహంకంటె భిన్నమైనదని, అది నిత్యమైనదని 
చెప్పుబడ్డది. అందుచేతనే దేహపాతం తరువాత కూడా తన కర్మల యొక్క ఫలాన్ని 
అనుభవిస్తోంది” అని చెప్పబడ్డది. 


వేదాల్లో విద్యుక్త కర్మలను గురించి నిత్యనైమిత్తిక కర్మలను గురించి- యజ్ఞ 
యాగాదులను గురించి, వాటి ఫలితాన్ని గురించి, ఆయా కర్మలకు సంబంధించిన విధి 
నిషేధాదులను గురించి వివరింపబడ్డ భాగమే కర్మకాండ. ఈ కర్మ్శకాండల్ని విశ్వసించేవారు 
ఈశ్వరుని - పరమాత్మను విశ్వసించరు. కాని శరీరం కంటె భీన్నమైనట్టి, శాశ్వతమైనట్టి 
వ్యష్టి ఆత్మను మాత్రం విశ్వసిస్తారు. అందుచేతనే, శరీరపాతం తరువాత (మరణించిన 
పిమ్మట) కూడా ఆత్మ అనేది తాను చేసిన కర్మల యొక్క ఫలాన్ని అనుభవించటం కోసం 
కర్మబద్ధమై మిగిలి ఉంటుందని చెపుతారు. కాబట్టీ జ్ఞానకాండలోనే కాకుండా, ఈశ్వరుని 
విశ్వసించని కర్మకాండలో కూడా ఆత్మ అనేది శరీరం కంటె భిన్నమైన దొకటి ఉన్నట్లు 
చెప్పబడింది అనే విషయమే ఇక్కడ ప్రధానాంశం. 


లింగం చానేక సంయుక్తం చలం దృశ్యం వికారి చ। 
అవ్యావక మసద్రూపం తత్మఢథం స్యాత్పుమానయమ్‌ ॥ 39 





అపరోక్షానుభూతి 26 


సూక్ష్మదేహం, (లింగ శరీరం) అనేక తత్వాల కలయికతో కూడి ఉంది. అది ఆస్థిరము, 
దృశ్యము, మార్పులు కలది, అవ్యాపకము-- పరిమితమైనది, అసత్‌ స్వరూపం కలది. 
కాబట్టి ఈ సూక్ష్మదేహం మాత్రం ఆ పురుషుడెట్లా అవుతుంది? సూక్ష్మదేహం కూడా ఆత్మ 
కాదు అని భావం. 


ఈ లింగ శరీరమనేది స్వప్నావస్థలో ఉండే శరీరం. ఇది 5 కర్మేంద్రియాలు, ర్‌ 
జ్ఞానేంద్రియాలు, 5 ప్రాణాలు, మనస్సు, బుద్ది అనే 17 భాగాలతో, తత్వాలతో కూడి 
ఉంది. పంచ ప్రాణాలకు బదులుగా పంచ తన్మాత్రలను చెపుతారు. ఈ సూక్ష్మ శరీరం 
కూడా స్వప్నం అయిపోగానే నశిస్తోంది. కాబట్టి అస్థిరం. స్వప్నంలో ఇది మనకు కనిపిస్తుంది 
కాబట్టి దృశ్యము. స్థూల శరీరం లాగానే ఇది కూడా పరిమితమై ఉంటుంది. ఇది కూడా 
అసత్‌ స్వరూపం కలది. శాశ్వతం, నిత్యం కాదు. కాబట్టి ఇది (లింగ శరీరం) కూడా ఆత్మ 
కాదు. 


పవం దేహ ద్వయాన్య ఆత్మా పురుష ఈశ్వరః 
సర్వాత్మా సర్వ రూవశ్హ సర్వాతీతో వా మావ్యయః ॥ 40 


ఈ విధంగా ఆత్మ (పురుషుడు- ఈశ్వరుడు ఈ స్థూల సూక్ష్మ శరీరాలు రెంటికంటె 
భిన్నమైనది. ఆత్మ పురుషుడు, ఈశ్వరుడు అనేమూడు పదాలూ ఒకే అర్ధంలో వాడబడ్డాయి. 
కాబట్టీ నేను (ఆత్మ) సర్వాత్మకుడను. సర్వరూపుడను. అవ్యయుడను. ఈ శరీరాలన్నింటికి 
అతీతమైనవాడను. సర్వాత్మకుడు అంటే అన్నిటియందు ఉన్న ఆత్మ- విశ్వరూపుడు. 
సర్వాతీతుడు అంటే అన్నిటిని మించినవాడు సర్వోతృష్టుడు. 





అపరోక్షానుభూతి 27 








ద్వైత మిథ్యాత్వం 
ఇత్యాతృదేహ భావేన ప్రపంచసైవ నత్యతా । 
యధథోక్తా తర్క శాస్తేణ తతః కిం పురుషార్థ తా ॥ 41 





ద్వైతభావం మిధ్య అని చెపుతున్నారు. 


శంక : ఈ విధంగా- తర్మ శాస్త్రంలో ప్రతిపాదించి నట్లుగా, ఆత్మకు దేహానికి ఉన్న 
భేదాన్ని అంగీకరించినప్పటికి, ఈ ప్రపంచ యొక్క సత్యత్వం ఉండనే ఉంటుంది. ఇక 
ఇందువల్ల సిద్ధించే పురుషార్థం ఏమి ఉన్నది? అని. 

ఈ ప్రపంచం అనేది ప్రకృతి పురుష సంయోగంవల్ల ఏర్పడ్డదనే సాంఖ్య సిద్దాంతాన్ని 
అనుసరించి తార్మింగా చూచిన ఈ ప్రపంచ సృష్టికి కారణభూతమైన ప్రకృతి (స్థూలమైన 
బాహ్యపదార్ధ తత్వం) తో బాటు పురుషుని (ఆత్మ యొక్క సంయోగం ఉండనే ఉంటుంది 
గదా ! ఆత్మ సత్యమని మీరు అన్నప్పుడు,ఆ ఆత్మ యొక్క సంయోగంలో ఉన్న ప్రకృతి 
కూడా సత్యమేగదా ! అటువంటప్పుడు మనం ఈ ఆత్మకు శరీరానికి భేదాన్ని చూచినందువల్ల 
మనం సాధించగలిగే పురుషార్థం ఏమిటి? ఇది తార్మికంగా ఖని ప్రశ్న 


లోగడ ఆత్మకు శరీరానికి ఉన్న భేదాన్ని చెప్పటంలో ఉన్న ఉద్దేశ్యం శరీరం సత్యమని 
భావించేవారి భావన సరియైనది కాదు అని చెప్పడానికే తప్ప శరీరము ఆత్మలయొక్క 
భిన్నత్వాన్ని సమర్థించటానికి కాదు. ఇక ముందు రాబోయే శ్లోకాల్లో శరీరమనేది ప్రత్యేకంగా 
ఏదీ లేదనినీ, ఉన్నదేదో ఆత్మ ఒక్కటే అనీ చెపుతారు. 

ఇత్యాత్మ దేహభేదేన దేహాతృత్వం నివారితం । 

ఇదాబీం దేహ భేదన్య హ్యాసత్త్యం స్పుట ముచ్చతే n 42 

పై శంకకు సమాధానం చెపుతున్నారు - 

ఇంతవరకు ఆత్మకు దేహానికి భేదాన్ని చూపిస్తూ దేహమే ఆత్మ అని భావించే వారి 
అభిప్రాయాన్ని నిరాకరించారు. ఇక ఇప్పుడు దేహానికి ఆత్మకు భేదాన్ని చూడటం అనవసరం 
అనీ, (దేహభేదం = దేహం ఆత్మ కంటె భిన్నమైనదని అనుకోవటం) స్పష్టంగా చెపుతున్నారు. 


అపరోక్షానుభూతి 28 





అంటే, ఆత్మ లేకుండా శరీరానికి అస్థిత్వం లేదు. నీరు లేకుండా అలలు ఎట్లా 
ఉండవో అట్లాగే ఆత్మ లేకుండా కేవలం శరీరాలు ఉండలేవు. ఆత్మలేని శరీరాలు 
శవాలౌతాయిగాని శరీర మనిపించుకోవు. కాబట్టి ఉన్నదేదో ఆత్మ అనేది ఒకటే అని 
తేలుతోంది. ఆజ్ఞానం వల్లనే శరీరాలు భిన్నభిన్నంగా ఉన్నాయని అనుకుంటున్నాము. కాని, 
అన్ని అలలలోను ఉన్నది నీరు అయినట్లే అన్ని శరీరాల్లోను ఉన్నది ఆత్మే ! కాబట్టి ఈ 
ద్వైతభావం కేవలం మిథ్య (ఆజ్ఞానం) అని తేలుతోంది. 


బైతన్యస్ర్రైక రూవత్వాద్దేదో యుక్తో వ కర్ణి చిత్‌, 
జీవత్వం చ మృషా జ్ఞేయం రజ్ఞొ సర్పగ్రహో యథా ॥ 43 
శుద్ధ చైతన్యంలో భిన్నత్వం చూడటం (ద్వైత భావం) వ్యర్తం అని చెపుతున్నారు. 
చైతన్యమనేది ఎల్లప్పుడు ఒకే విధంగా ఉంటుంది- అది ఏక రూపత్వం కలది. ఆ చైతన్యంలో 
ఏ విధమైన ద్వైతభావాన్నైనా చూడటం సరికాదు. త్రాడులో సర్పం గోచరించటం మిథ్య 
అయినట్లే, ఆత్మలో జీవభావం గోచరించటం కూడా మిథ్య అనే (గ్రహించాలి, చైతన్య 
స్వరూపాలు భిన్నంగా కనిపించినప్పటికి ఆ స్వరూపాల్లోని చైతన్యం ఒకటే అని గ్రహించాలి. 
వేరు-వేరు వస్తువుల్ని ప్రకాశింపజేసే సూర్యకాంతి ఒకటే గదా! అట్లాగే వేరు వేరు జీవుల్లో 
కనిపించే చైతన్యం కూడా ఏకరూపమైనదే ! ద్వైతభావం మిథ్య. 


రజ్జు జ్ఞానాత్‌ క్షణేనైవ యద్వద్రజ్డర్హి సర్పిణీ । 
భాతి తద్వచ్చితి *సాక్షాద్విశ్వాకారేణ కేవలా ॥ 44 


ఆ శుద్ధ చైతన్యమే ఆజ్ఞానం వల్ల ప్రపంచంగా భాసిస్తోంది అని చెపుతున్నారు. 


ఒక్కక్షణంలో త్రాడు మన ఆజ్ఞానం వల్ల పాముగా కనిపించినట్లే ఏ విధమైన మార్పు 
లేకుండానే ఈ చైతన్యం ఈ విశ్వరూపంలో మనకు గోచరిస్తోంది. అంటే, త్రాడును మనం 
పాము అని అనుకున్నప్పుడుగాని, ఆ ఆజ్ఞానం తొలగి అది త్రాడు అని మనం 
తెలుసుకున్నప్పుడుగాని, ఆ త్రాడులో జరిగిన మార్పు ఏదీ లేదు. అట్లాగే చైతన్యంలో ఏమీ 
మార్చు ఉండదు. కాని మన ఆజ్ఞానం ఉన్నంతవరకు అది విశ్వంగా- ప్రపంచంగా 


భాసిస్తుంది. 


అపరోక్షానుభూతి 29 





ఉపాదానం ప్రపంచన్య బ్రహ్మణో న్యత్ర విద్య తో 
తస్మా తృ్పర్వ్పప్రపంచో యం బ్రహైవాస్తి న చేతరత్‌ ॥ 45 


ఈ ప్రపంచానికి పరబ్రహ్మ తప్ప ఉపాదన కారణమైనది వేరొకటి ఏదీ లేదు. కాబట్టి, 
ఈ విశ్వమంతా పరబ్రహ్మమే తప్ప మరొకటి ఏదీ కాదు. ఎందుచేతనంటే, కార్యమనేది 
కారణానికి భిన్నంగా ఎన్నడూ ఉండలేదు. ఉదాహరణగా చెప్పుకోవాలంటే, కుండ అనేది 
కార్యం. దానికి కారణమైన మట్టీ లేకుండా కుండ ఉండలేదు. కుండ, మూకుడు, బాన 
వంటి అనేక ఆకారాలూ పేర్లూ కలిగిన ఎన్ని వస్తువులున్నా వాటి అన్నింటిలోను వాటికి 
కారణమైన మట్టి ఉండనే ఉంటోంది. ఈ నామరూపాలన్నీ ఆశాశ్వతాలైనా, వాటికి 
కారణభూతమైన మట్టి మాత్రం సత్యం. అట్లాగే ఈ విశ్వంలో ఎన్ని నామరూపాలు గల 
స్థావర జంగమాదులున్నా వీటి అన్నింటిలోను వీటికి కారణమైన పరబ్రహ్మమే ఉన్నందున 
ఈ సమస్త విశ్వము బ్రహ్మమే అని అన్నారు. అదే సత్యం. 

వ్యాప్య వ్యాపకతా మిథ్యా సర్వమాత్తేతి శాసనాత్‌ 

ఇతి జ్ఞాతే పరేతత్తే భేదస్యావసర : కుత 2 ॥ 46 

ఈ సమస్త విశ్వము ఆత్మయే కాబట్టి, జగత్తు బ్రహ్మ అనే ఈ రెంటిలోను వ్యాష్య 
వ్యాపకభావాన్ని చూడటం మిథ్య అని (శ్రుతి (శాసనం) చెపుతోంది. ఈ పరమసత్యాన్ని 
తెలుసుకుంటే ఇక భేదభావానికి (కార్య కారణాల మధ్య భేదం చూడటానికి) ఇక తావు 
ఎక్కడిది? 


బృహదారణ్యకం 4వ అధ్యాయం 5వ బ్రాహ్మణం. 7వ మంత్రంలో- పర్వం వేదేదం 
బ్రహ్మేదం క్షత్రమిమే లోకా ఇమేదేనవా ఇమేదేవా ఇమాని భూతానీదగ్‌ం పర్వం యదయ 
మాత్మా” అని చెప్పబడ్డది. ఈ బ్రాహ్మణ క్షత్రియాది జాతులు లోకాలు, దేవతలు, వేదాలు, 
భూతాలు, సమస్తమూ ఆత్మయే తప్ప అన్యమేదీ కాదు” అని. 

శ్రుత్యా వివారితం నూనం నానాత్వం న్వముఖేన పొ 

కథం భాసో భవేదన్యః స్థితే చాద్వయ కారశే॥ 47 


అపరోక్షానుభూతి 30 





స్వయంగా శుతియే ఈ నానాత్వాన్ని- ప్రపంచం వేరు, ఆత్మవేరు అనే భావాన్ని- 
నిషేధిస్తోంది. కారణం అనేది అద్వితీయమైనప్పుడు- ఒకటే అయినప్పుడు - ఇక మరొక 
విధంగా ఎట్లా భాసిస్తుంది? అనేకంగా కనిపించటానికి వీలు లేదు అని భావం. పరబ్రహ్మ 
(ఆత్మ) అద్వితీయమైనప్పుడు- రండవదంటూ లేనప్పుడు - ఆ ఆత్మ ఇంకొకదానికి కారణం 
మాత్రం ఎట్లా అవుతుంది? ఆజ్ఞానంవల్ల మాత్రమే మనం ఈ విశ్వానికి ఆత్మ కారణం” 
అని అనుకుంటున్నాం. అంటే ఈ ప్రపంచానికి, పరబ్రహ్మకు అభేదాన్న చెప్పారు. 


ఈ సందర్భంలో శ్రుతి - బృ.ఉ.4 అధ్యాయం 4 బ్రా 19 మంత్రంలో - “మనసై 
వానుదృష్టవ్యం నేహ నానాస్తి కించన, మృత్యోః స మృత్యుమాషోతి య ఇహ నానేవ 
పశ్యతి” పరమాత్మలో అనేకత్వం - నానాత్వం అంటూ ఏదీ లేదు. భేదదర్శియెనవాడు ఒక 
మృత్యువునుండి ఇంకొక మృత్యువుకు పోతాడు - అంటే, పుడుతూ చస్తూ ఉంటాడు” 


అని.జ 


దోషో. పి విహొతః శ్రుత్యా మృత్యోర్భత్యుం న గచ్చతి ॥ 
ఇహ పశ్యతి నానాతం మాయయా వంబితో నరః ॥ 48 


“ఒక మృత్యువు నుండి వేరొక మృత్యువుకు పోతాడు” అని చెప్పి, శ్రుతి, వానాత్వ 
దర్శనంలో గల దోషాన్ని చెప్పింది. మానవుడు మాయ వల్ల మోసగింపబడి మాత్రమే ఈ 
ప్రపంచంలో నానాత్వాన్ని చూస్తున్నాడు- ప్రపంచం వేరు, పరబ్రహ్మ వేరు అని 
అనుకుంటున్నాడు. అంటే, అద్వితీయమైన ఆత్మానుభూతిని పొందినవాడు మాత్రమే ఈ 
మృత్యుచక్రం నుంది తప్పించుకోగలుగుతాడు. 


ఇంతవరకు ద్వైత మిథ్యత్వాన్ని విశదీకరించారు. ఇక జగత్తే బ్రహ్మ స్వరూపం అని 
చెపుతున్నారు. 


అపరోక్షానుభూతి 31 











_జగద్రహ్మ స్వరూపం 


బ్రహ్మణః సర్వభూతాని జాయన్రే పరమాత్తనః । 
తస్మాదేతాని బ్రహ్మైవ భవన్తీత్వవధారయేత్‌ ॥ 49 


“ర 





సమస్త భూతాలూ పరమాత్మ నుండే ఉత్పన్నమైనాయి, అవుతున్నాయి. కాబట్టి ఈ 
జీవరాసులన్నీ ఆ పరబ్రహ్మమే అని నిశ్చయించుకోవాలి. 


ఈ చెప్పిన విషయానికి (శ్రుతి ప్రమాణం- తై. ఉ.భృగువల్లి 1వ అనువాకం. “యతో 
వా ఇమాని భూతాని జాయన్తే యేన జాతాని జీవని యత్ర్రయ న్యభిసం విశన్తి. తద్వి 
జిజ్ఞాసస్వ. “9 పరబ్రహ్మ నుండి సమస్త భూతాలూ పుడుతున్నాయో, పుట్టినవన్నీ ఎవనివల్ల 
జీవిస్తున్నాయో, అంత్యకాలంలో అవన్నీ ఎవనిలో లీనమౌతున్నాయో అదే బ్రహ్మ అని 
తెలుసుకో !”అని. 


బ్రహ్మావ నర్వనామాని రూపాణి వివిధానిచ । 
కర్మాణ్యపి సమగ్రాణీ బిభర్తీతి శ్రుతిర్హగౌ ॥ 50 


ఈ సమస్తమైన నామరూపాలను, సమస్త కర్మలను ధరించేది, భరించేదీ ఆ 
పరబ్రహ్మమే!” అని (శ్రుతి స్పష్టంగా చెపుతోంది. అంటే, ఈ ప్రపంచంలో అనేక పేర్లు, 
రూపాలు గల వస్తువులు, జీవాలు ఉన్నాయి. అవన్నీ వేరు వేరు పనులు చేస్తూ ఉంటాయి. 
ఈ నామరూపాలకు, పనులకు ఆ పరబ్రహ్మమే కారకుడు. ఎట్లాగంటే త్రాడును చూచి 
మనం పాము అని అనుకుంటున్నాము. లేక ఇంకొకటి అనుకుంటున్నాము - 
(భ్రమపడుతున్నాము. ఈ (భ్రమలన్నింటికి ఒక ఆధారం ఉండాలి. ఆ ఆధారం త్రాడు. 
అట్లాగే, మనం అనేక నామరూప క్రియాదులను భ్రమిస్తున్నాం. ఆ భ్రమకు ఆధారం 
పరమాత్మే ! అని భావం. 


సువర్ణా జాయమానస్య నువర్ధత్వం చ శాశ్వతమ్‌ । 
బ్రహ్మతో జాయమానస్య బ్రహ్మత్వం చ తథా భవేత్‌ ॥ 51 





అపరోక్షానుభూతి 32 


బంగారంతో తయారైనట్టి అనేక నామరూపాలు గల వస్తువులలో బంగారానికి 
ఉండే గుణాలు, లక్షణాలు (సువర్ణత్వం) ఎల్లప్పుడు అన్నీ ఉన్నట్లే, పరబ్రహ్మ నుండి పుట్టిన 
ఈ సమస్త జీవజాలంలోనూ ఆ పరబ్రహ్మ యొక్క లక్షణాలు (బ్రహ్మత్వం) శాశ్వతంగా 
ఉండనే ఉంటాయి. 

స్వల్ప మన్యన్తరం కృత్వా జీవాత్త పరమాత్తనోః 

యః సంతిఫ్టతి మూడఢాత్త భయం తస్యాభిభాప్తితమ్‌ ॥ 52 

జీవాత్మ పరమాత్మల మధ్య ఏ స్వల్పమైన భేదాన్నైనా చూచే మూడునికి మాత్రమే 
భయమనేది ఉంటుందని [శ్రుతి చెపుతోంది. జ్ఞానియైన వానికి ఈ భేదభావం ఉండదు. 
కాబట్టి భయం ఉండదు. ఆజ్ఞానానికి మాత్రమె ఈద్వైత భావం వల్ల భయమనేది ఉంటుంది. 


ఈ విషయానికి శ్రుతి ప్రమాణం- తైత్తిరీయం- ఆనందవల్లి 7వ అనువాకం - 
“యదాహ్యేవైష ఏతస్మిన్నుదర మంతరంకరుతే. అథ తస్య భయం భవతి. తత్వేవ భయం 
విదుషో మన్వా నస్య.” “ఈ భేద దృష్టివల్లనే ఆజ్ఞానికి భయం కలుగుతోంది. భేదదర్శియైన 
ఆజ్ఞానికి ఆ బ్రహ్మమే భయకారణమౌతోంది” అని. 

యత్రా జ్ల్ఞానాద్‌ భవేద్‌ ద్వైత మితర స్తత్ర పశ్యతి 

ఆతృత్వేన యదా నర్వం నేత స్తత్ర చాజ్వసి ॥ 53 

ఆజ్ఞానం వల్ల ద్వైత భావం కలుగుతుంది. ద్వైతభావం ఉన్నప్పుడే ఒకడు మరియొకనిని 


చూస్తాడు. అంటే, తానువేరు, ఇతరులు వేరు అని భావిస్తాడు. సమస్త ఆత్మరూపంగానే 
కనిపించినప్పుడు ఇతరమైనదేదీ ఉండదు. 


ఈ విషయమే బృహ ఉ. 4వ ఆ. 5వ బ్రా. 15వ మంత్రంలో *...యత్ర త్వస్య 
సర్వ మాత్ర వాభూత్తత్మేన కం పశ్యేత్తతృేనక ౦ జిఘ త్తత్మేన.... “అన్నీ తానే అయినప్పుడు- 
అద్వైతస్థితిని పొందినప్పుడు ఇక ఎవడు ఎవనికి చూస్తాడు?....అని. 

యస్మిన్‌ సర్వాణి భూతాని హ్యాతృత్వేన విజానతః 

న వైతన్య భవేన్యోహోన చ శోకో. ద్వితీయతః ॥ 54 


అపరోక్షానుభూతి 33 





ఈ విధమైన అద్వితీయ స్థితిలో (రెండవదంటూ లేని స్థితిలో) సమస్త భూతాలను 
తానుగానే భావించే మహాత్మునికి, తాను తప్ప మరి ఇతరులెవరూ ఉండనందున మోహంగాని 
భయంగాని ఉండదు. 


ఈ విషయానికి (శ్రుతి ప్రమాణం- ఈశావాశ్యోప నిషత్తులో 7వ మంత్రం ఈ 
విధంగా ఉంది. 


యస్పిన్సర్వాణీ భూతాన్యాత్రైవా భూ ద్విజానత =, 
తత్ర కోమోహః కః శోక ఏకత్వ మనుపశ్యతి ॥ 54 


సర్వభూతాత్మయే తాను అని భావించే జ్ఞానికి దుఃఖమూ లేదు, మోహమూ లేదు. 
శోకమోహాలు ద్వైతభావం గల ఆజ్ఞానికి మాత్రమే ఉంటాయి అని భావం. 


అయమాత్మా హి బ్రహ్మైవ సర్వాత్తకతయా స్థితః । 


“ee 


ఇతి నిర్జారితం శఈత్వా బృహదారణ్య సంస్థయా / 55 


ఈ ఆత్మయే సర్వాత్మ భావంతో కూడిన పరబ్రహ్మము అని శ్రుతిశాఖయైన 
బృహదారణ్యకోపనిషత్తు 2వ ఆధ్యాయం రవ బ్రాహ్మణం 19వ మంత్రంలో నిర్ణయింపబడ్డది - 
“అయమాత్మా (బ్రహ్మ సర్వానుభూక” అని. ఇంతవరకు అద్వితీ యాత్మను గురించి చెప్పి, 
తరువాతి శ్లోకాల్లో జాగ్రత్‌ స్వప్న సుషుప్తలనే మూడు అవస్థలు, ఈ (ప్రపంచం కూడా 
మిధ్య అని చెపుతున్నారు. 





అపరోక్షానుభూతి 34 





_క్రపంచమిథ్యాత్వం. 


అనుభూతో౨_. వ్యయం లోకో వృ్యవహరక్షమోర౭_ పి నన్‌, 





అనద్రూపో యథా న్వప్న ఉత్తరక్షణ బాధతః ॥ 56 


ఈ (ప్రపంచ మనేది మనకు వ్యవహార యోగ్యంగా, అనుభవయోగ్యంగా 
కనిపించినప్పటికి మరుక్షణంలోనే మాయమైపోయే స్వప్న ప్రపంచం లాంటిది కాబట్టీ ఇది 
అసద్రూపం కలది- అసత్యమైనది. స్వప్పంలో వ్యవహరిచినట్ల, స్వప్పంలో అనుభూతులు 
పొందినట్లే ఈ ప్రపంచంలో కూడా మనం మిథ్యా వ్యవహారాలను, మిథ్యానుభూతుల్ని 
పొందుతున్నాము. కాబట్టి స్వప్నంగానే ఈ ప్రపంచం కూడా అసత్యం, ఆనిత్యం. 


స్వప్నం ఉన్నంతవరకే మన వ్యవహారాలు, అనుభూతులూను, మెలకువ రావటంతోనే 
అవన్నీ మాయమైపోతున్నాయి. అట్లాగే మనం జాగ్రదవస్థలో వ్యవహరించే స్థితులు, 
అనుభూతులు స్వప్పంలోకి సుషుప్తిలోకి జారుకోవటంతోనే మాయమైపోతున్నాయి. అట్లాగే 
మనం సుషుప్తిలోకి చేరటప్పటికి జాగ్రత్‌ స్వవ్న అవస్థలలోని అనుభూతులు అన్నీ 
మాయమైపోతున్నాయి. మళ్ళీ జాగ్రద వస్థలోకిరాగానే స్వప్పసుషపలలోని అనుభూతుల 
మాయమైపోతున్నాయి. కాబట్టి ఈ ప్రపంచం అనేది జాగ్రదవస్థలాంటిది. ఇది 
స్వప్నావస్థలాగానే అనిత్యమైనది- ఆసత్యమైనదీను. 

న్వప్నో జాగరశేఐ_ లీకః స్వవ్నే పి న పొ జాగరః॥ 

ద్వయమేవ లయే నాస్తి లయో2_ పి హ్యుభయోర్న చ॥ 57 

జాగ్భతిలో స్వప్నానుభవాలన్నీ అసత్యమైపోతాయి. అట్లాగే స్వప్పంలో జాగ్భతిలోని 
అనుభవాలు అసత్యమైపోతాయి. సుషుప్తిలో జాగ్రత్‌ స్వప్నాలు రెండూ ఉండవు- రెండూ 
లయమైపోతాయి. జాగ్రత్‌ స్వప్నాలు రెంటిలోనూ సుషుప్తి అనేది ఉండదు. కాబట్టి ఆలోచిస్తే 


ఈ మూడు అవస్థలూ కూడా ఆసత్యాలే అని తేలుతుంది. అంటే మిథ్యలే ! ఈ మూడూ 
ఒకదానికొకటి వ్యతిరిక్తమైనవి. ఈ విషయాన్నే తరువాతి శ్లోకంలో వివరిస్తున్నారు. 


అపరోక్షానుభూతి 35 





త్రయమేనం భివేన్మిధథ్యా గుణత్రయ వినిర్మితమ్‌ । 
అన్య ద్రష్టా గుణాతీతో నిత్యో ప్యాకశ్రిదాత్తక = 58 


ఈ విధంగా సత్వ్వరజస్తమో గుణాలవల్ల ఉత్నమైనట్టి ఈ మూడు అవస్థలు మిథ్యయే 
। కాని, ఈ మూడింటికి అతీతంగా ఉండేటటువంటి, ఈ మూడు గుణాలకు అతీతమైనట్టి, 
అద్వితీయమైనట్టి, చిత్‌ స్వరూపమైనట్టి ఆత్మయే (వీటి అన్నింటికి అతీతంగా) ద్రష్టగా 
ఉంటుంది. 


మన ఎదుట ఉన్న ఈ జగత్తు అంతా సత్వరజస్త మస్సులనే మూడు గుణాల 
కలయికవల్ల ఏర్పడ్డది. ఈ మూడు గుణాలవల్లనే జాగ్రత్‌ స్వప్న సుషుప్తులనే మూడు 
అవస్థలు ఏర్పడ్డాయి. ఈ విధమైన కలయిక వల్ల ఏర్పడ్డ ఈ ప్రపంచం నశ్వరమే | పుట్టిన 
ప్రతిదీ నశించటం తప్పనిసరి కాబట్టీ ఈ ప్రపంచం మిథ్య అని తేలుతోంది. కాని, ఈ 
విధంగా క్షణక్షణం మార్చు చెందుతూన్న ఈ ప్రపంచంలో ఈ మార్పులను, ఈ అవస్థలను 
అన్నింటిని చూస్తూ సాక్షిగా ఈ మూడు గుణాలకు అతీతంగా ఉండేది ఆత్మయే ! అదే 
నిత్యం. దానికి ఏ విధమైన మార్పూ ఉండదు. 


యద్వన్యృది ఘటభ్రాంతిం శుక్తొ వా రజతస్థితమ్‌ । 

తద్వద్దహ్మణి జీవత్వం బ్రాన్యా పశ్యతి న స్వతః ॥ 59 

అయితే, వివిధ జీవరాసులు ఈ విధంగా వేరు వేరు జీవులుగా కనిపించటానికి 
కారణం ఏమిటి? అనే ప్రశ్నకు సమాధానంగా చెపుతున్నారు. 

మానవుడు భ్రమకు లోనై మట్టిలో కండను, ముత్యపుచిప్పలో వెండిని చూస్తూ 
ఉన్నట్లే, భ్రమకు- మాయకు లోనై బ్రహ్మలో ఈ విధమైన జీవభావాన్ని చూస్తున్నాడు. 
అంతేతప్ప స్వతః ఉన్నది పరబ్రహ్మమే ! 

ఆజ్ఞానానికి లోబడి ఉన్నంతవరకు మనం జీవులమని భ్రమిస్తూ ఉంటాము. ఆజ్ఞానం 


పోయి, జ్ఞానోయదం కాగానే జీవులమనే భావంపోయి బ్రహ్మ అనే భావం కలుగుతుంది. 
ఆజ్ఞానం వల్ల పరబ్రహ్మను జీవిగా భావిస్తున్నామన్న మాట. 





అపరోక్షానుభూతి 36 


యథా వృది ఘటోనామ కనకే కుండలాభిధా ! 
శుక్తై పొ రజత ఖ్యాతి ల్లీవశబ్ద స్తథా పరే॥ 60 


మట్టిని కుండ అనటం, బంగారాన్ని కండలమనే పేరుతో పిలవటం, ముత్యపు 
చిప్పను వెండి అనటం ఇదంతా నామమాత్రమే ! పరబ్రహ్మను జీవశబ్దంతో వ్యవహరించటం 
కూడా నామమాత్రమే ! యదార్ధం కాదని భావం. 


కుండి అని మనం అన్నప్పటికి యథార్దానికి అదిమట్టే | “కుండలం అని పేరు 
పెట్టినా యథార్దానికి అది బంగారమే తప్ప వేరుకాదు. మనం భ్రమ వల్ల వెండి అని 
అన్నా లేక మరొక పేరుతో పిలిచినా అది ముత్యపు చిప్పే తప్ప అన్యం కాదు. అట్లాగే 
మనం జీవుడని లేక ఏ పేరుతో పిలిచినా పరబ్రహ్మమే తప్ప వేరు కాదు. 


యధైన వ్యోమ్ని నీలత్వం యథా నీరం మరుస్థలే, 
పురునత్తం యధథాస్తాణా తడ్వ ద్దిశం చిదాత్తని ॥ 61 


ఆకాశంలో నీలత్వము, మరుభూమిలో నీరు, మొండెంలో పురుషాకారం, 
కనిపించినట్లుగా ఆ చిదాత్మలో ఈ విశ్వం కూడా భాసిస్తూ ఉంటుంది. 


కేవలం జీవుడేకాక ఈ విశ్వమంతా కూడా భ్రమ వల్ల మనకు ఇట్లా కనిపిస్తోంది. 
బ్రహ్మలో జీవభావంలాగానే, బ్రహ్మలో విశ్వభావం కూడాను, ఆకాశంలో నీలవర్ణం 
కనిపిస్తుంది. కాని ఆకాశానికి రంగు లేదు. ఎడారిలో ఎండమావులు నీరులాగా కనిపిస్తాయి. 
ఎండమావల్లో నీరు లేదు. అట్లాగే స్తంభంలో ఒక మనిషి ఆకారం కనిపించవచ్చు. అట్లాగే 
పరబ్రహ్మలో ఈ విశ్వం యొక్క ఈ విధమైన ఆకారం కనిపిస్తోంది. యథార్దానికి ఉన్నదేదో 
చైతన్యరూపమైన ఆత్మ ఒక్కటే ! అని భావం. 


యథైవ శూన్వే వైతాలో గంధర్వాణాం పురం యథా 
యథాకాశేద్వి చంద్రత్వం తద్వత్పత్యే జగత్‌ స్థితి 2 ॥ 62 
శూన్యంలో దయ్యాలు ఉన్నట్టు, గంధర్వలోకాలు- ఆకాశ హార్యలు ఉన్నట్టు, 


ఆకాశంలో ఇద్దరు చంద్రులు కనిపించినట్లుగానే ఈ పరమసత్యమైన బ్రహ్మలో ఈ జగత్తు 
కూడా కనిపిస్తోంది. 





అపరోక్షానుభూతి 37 


మనకు శూన్యంలో దయ్యాలు భూతాలు కనిపించ వచ్చు. ఆకాశంలో గంధర్వలోకాలు, 
కోటలు కనిపించవచ్చు. అట్లాగే భ్రమ వల్ల ఆకాశంలో ఇద్దరు చంద్రులున్నట్లు కనిపంచవచ్చు. 
ఇదంతా (భ్రమ వల్లనే ! ఉన్నదేదో ఆకాశమే ! అట్లాగే పరమసత్యమైన పరబ్రహ్మలో ఈ 
ప్రపంచం అంతా ఈ విధంగా భాసిస్తోంది. 


యథా తరంగ కల్లోలైరలమేవ స్పురత్యలమ్‌ । 
పొత్రరూపేణ తావ్రుం హి బ్రహ్యాండౌ మైస్త థాత్తతా ॥ 63 


మనకు తరంగమాలికల రూపంలో జలం మాత్రమే ఎట్లా స్ఫురిస్తుందో, పాత్రల 
రూపంలో రాగి మాత్రమే ఎట్లా స్ఫురిస్తుందో అట్లాగే ఈ బ్రహ్మాండ భాండ సమూహ 
రూపంలో ఆత్మ మాత్రమే స్ఫురిస్తుంది అంటే, పెద్దవి చిన్నవి నురుగులు గ్రక్కుతున్నవి 
అయిన కెరటాలు ఎన్ని కనిపించినా మనకు వాటిలోని నీరే స్ఫురిస్తుంది. నీరులేని కెరటాలు 
ఉండవు గదా ! అట్లాగే ఏ రూపంలో ఉండే పాత్ర అయినా అవి నిర్మింపబడిన లోహం 
(రాగి వగైరా) మాత్రమే స్ఫురిస్తుంది. అదే విధంగా ఈ విశ్వంలో ఎన్నెన్ని గోళాలు, (గ్రహాలు, 
(బ్రహ్మోండాలు ఉన్నా వాటి అన్నింటిలోనూ పరమాత్మ స్వరూపం మాత్రమే గోచరిస్తుంది 
అని భావం. 


ఘట నామ్నా యథా వృథ్వీ పట నామ్నా హి త స్తవః, 
జగన్నామ్నా చిదాభాతి జ్ఞేయం తత్తదభావతః ॥ 64 


ఘటం (కుండ) అనే పేరు చెప్పటంతోనే ఆ కుండకు కారణభూతమైన మట్టి మనకు 
భాసిస్తుంది- మన మనస్సులో తోస్తుంది. అట్లాగే వస్త్రం పేరు చెప్పటంతోనే, ఆ వ్రస్తానికి 
కారణభూతమైనట్టి నూలు తంతువులు (దారం) భాసిస్తాయి. అట్లాగే ఈ జగత్తు పేరు 
చెప్పటంతోనే ఆ పరమాత్మ భాసిస్తుంది. మనం జగత్తు అనే అడ్డంకిని తొలగించుకొని 
యదార్ధమైన ఆత్మను దర్శించాలి. అంటే మనకు అడ్డుగా ఉన్న నామరూపాలను 
తొలగించుకొంటే మిగిలేది ఆ పరమాత్మే ! అని భావం. 


ఇంతవరకు ప్రపంచం మిథ్య అని చెప్పారు. ఇక ఆ బ్రహ్మ యొక్క సర్వాత్మకతను 
చెపుతున్నారు. 





అపరోక్షానుభూతి 38 





_ బ్రహ్మయొక్కస్వూళ్మకత 


నర్వో౭_ పి వ్యవహారస్తు బ్రహ్మణ: క్రియతే జనైః 


ల రీ 





అజ్ఞానాన్న విజానన్తి వృదేవ పొ ఘటాదికమ్‌ ॥ 65 


ఈ సమస్త జీవరాసుల ద్వారా జరిగే వ్యాపారాలన్నీ- పనులన్నీ ఆ పరబ్రహ్మ యొక్క 
శక్తి వల్లనే జరుగుతున్నాయి. కాని, ఈ జీవులకు ఆ విషయం తెలియదు. వాస్తవానికి 
ఘటాదుల్లోని (కుండలు మొదలైన వాటిలో) శక్తి మట్టిదే కదా ! మనం కుండలను 
ఉపయోగిస్తున్నామని అనుకుంటామేగాని యథార్థంగా ఉపయోగించేది మట్టినే ! అట్లాగే 
ఈ (ప్రపంచంలో వేరు చేయటానికి వీలు లేని ఈ మన వ్యవహారాలన్నీ ఆ పరబ్రహ్మ వల్లనే 
జరుగుతన్నాయి అనే విషయాన్ని ఆజ్ఞానంవల్ల (గహించలేకపోతున్నాం. ఈ సమస్తము 
పరబ్రహ్మ వల్లనే జరుగుతున్నాయి అనే విషయాన్ని ఆజ్ఞానంవల్ల గ్రహించలేక పోతున్నాం. 
ఈ సమస్తము పరబ్రహ్మమే ! అదే (బ్రహ్మయొక్క సర్వాత్మకత్వం అంటే. 

కార్య కారణతా నిత్యమాస్తే ఘట మృద్యోర్యథా । 

తధైన శ్రుతియుక్తిభ్యాం ప్రపంచ బ్రహ్మణో రిహ ॥ 66 


ఘటము, మృత్తిక, ఈ రెంటి కార్యకారణత్వం నిత్యమైనది. (ఘటం కార్యం, మృత్తిక 
కారణం) అట్లాగే ఈ జగత్తు పరబ్రహ్మల యొక్క కార్యకారణత్వం కూడా నిత్యమైనదే అనే 
విషయం మనకు (శ్రుతి ద్వారా యుక్తిద్వారా తెలుస్తూనే ఉంది. అంటే ఘటాదుల్తో, కారణ 
రూపంలో అంతటా, ఎల్లప్పుడూ మృత్తిక ఉంటూన్నట్లే ఈ జగత్తులో అంతటా ఎల్లప్పుడూ 
పరమాత్మ ఉండనే ఉంటుంది. ఈ కార్యకారణ సంబంధం (జగత్తుకు పరమాత్మకు ఉండే 
సంబంధం) వేరు చేయరానిది. ఈ విషయమే శృతి- ఛాందోగ్యోపనిషత్తు 6వ ఆధ్యాయం 
8వ ఖండం 7వ మంత్రంలో “స య ఏషో ణిమైతదాత్య మిదగ్‌ం సర్వం తత్సత్యం న 
ఆత్మా తత్త్వ్వమసి....” ఈ జగత్తుకు మూలకారణంగా ఏ సూక్ష్మమైన సారాన్ని చెప్పామో 
అదే ఈ సమస్త జగత్తూను. ఆ సూక్ష్మమైన సారమే ఆత్మ అదే సత్యం చెప్పామో అదే ఈ 
సమస్త జగత్తూను. ఆ సూక్ష్మమైన సారమే ఆత్మ. అదే సత్యం అని చెప్పబడ్డది. ఈ 
ఉపనిషత్తులోనే . రి. ఖం. 14 మం. 1లో “సర్వం ఖల్విదం బ్రహ్మా” ఈ జగత్తంతా ఆ 





అపరోక్షానుభూతి 39 


పరబ్రహ్మమే అని చెప్పబడ్డది. ఈ విధంగా శ్రుతి ప్రమాణము, ఘటాదుల్లో యుక్తి ప్రమాణము 
చూపించారు. 

గృహ్యామాణే ఘటే యద్వవ్యత్తికా భాతివై బలాత్‌, 

వీక్షమాశోప్రవంచే౨_ పి బ్రహ్మైనాభాతి భానురమ్‌ ॥ 67 

మనం ఒక ఘటాన్ని (కండను) చూచినప్పుడు ఆ ఘంలో మనకు మృత్తిక (మట్టి) 
యొక్క ప్రతీతి బలంగానే కలుగుతుంది. అట్లాగే ఈ ప్రపంచాన్ని చూచినప్పుడు ఈ 
ప్రపంచంలో పరబ్రహ్మమే స్పష్టంగా భాసిస్తుంది. 


మనం కుండను చూచినప్పుడు, దానిని పట్టుకొన్నప్పుడు, ఆ కుండకు కారణమైన 
మట్టి ఆ కుండ ఆకారంలో స్పష్టంగానే కనిపిస్తుంది. ఆ ఘటానికి కారణం మట్టి అనే 
భావం కలుగుతుంది. అట్లాగే నిత్యమూ మార్చు చెందుతూ అనేక రూపాల్లో కనిపించే ఈ 
జగత్తును చూచినప్పుడు దానిని గురించి ఆలోచించినప్పుడు ఆ జగత్తుకు మూలంలో 
కారణభూతంగా, ఏ మార్పూ లేకుండా నిత్యమూ ఉండే ఆ పరబ్రహ్మమే గోచరిస్తుంది. 


సదైవాత్సా విశుద్దో పి హ్యశుద్దో భాతివైనదా , 

యదైన ద్వివిధా రజ్జుర్‌ జ్ఞానినో జ్ఞానినో నిశమ్‌ ॥ 68 

ఆత్మ అనేది ఎల్లప్పుడూ విశుద్ధమైనదే ! అయినప్పటికి అది ఎల్లప్పుడు అపవిత్రంగానే 
కనిపిస్తోంది. ఎందుచేత ? అంటే, త్రాడు అనేది జ్ఞానవంతుడైనవానికి త్రాడుగానే కనిపిస్తుంది. 
అజ్ఞానికి పాముగానో మరొక విధంగానో కనిపించవచ్చు. 


ఆత్మ అనేది ఏ విధమైన వికారంగాని, మలినంగాని, పాపంగాని లేకుండా విశుద్ధంగా 
ఉన్నప్పటికి, మన ఆజ్ఞానంవల్ల అది వేరు వేరు రూపాల్లో మలినమైనదిగా, మార్పులు 
పొందుతూన్నట్లుగా కనిపిస్తుంది. అట్లా కనిపించటానికి కారణం ఆజ్ఞానమే ! భ్రాంతే ! ఈ 
విషయానికి దృష్టాంతంగా త్రాడును చెప్పారు. 


యధైవ వృన్మయః కుంభ స్తద్దద్ధేహోల_ పి చిశ్రయ = 
ఆత్మానాత్త విభాగోరి యం ముధైవ క్రియతేఐ_ బుధై ?/ 69 





అపరోక్షానుభూతి 40 


ఘటం మృణ్మయమైనల్లే, ఈ దేహం కూడా చిన్నయమైంది. ఆజ్ఞానులు అనవసరంగానే 
ఆత్మానాత్మ విభాగం చేస్తారు. 


కుండ మట్టితో కూడి ఉన్నట్లే ఈ దేహం కూడా చేతనతో కూడి ఉంది. కుండ 
నుండి మట్టినిగాని, శరీరం నుండి చైతన్యాన్నిగాని వేరుచేసి చూడలేము. అట్లా రెంటిని 
వేరు వేరు ఆస్థిత్వాలు కలవానినిగా- స్వతంత్ర సత్తలనుగా చూడటానికి పూనుకోవటం 
వ్యర్థం ! ఆజ్ఞానం కూడాను. 


అయితే, ఇట్లా అన్నందువల్ల (ఆత్మానాత్మ విచారణ వ్యర్థం అని అన్నందువల్ల) 
కొందరు దేహమే ఆత్మ అని అనుకోవచ్చు. కాబట్టి దేహం ఆత్మ కాదు అని 70 నుండి 74 
శ్లోకం వరకు చెపుతున్నారు. 





దేహాత్మతా నిషేధం 








సర్వత్వేన యథారజ్డూ రజతత్ల్వేన శుక్తికా । 
వినిర్గీతా విమూడేన దేహత్వేన తథాత్తతా ॥ 70 


మూఢులైనవారు త్రాడును పాముగానూ, ముత్యపు చిప్పను వెండిగానూ 
నిశ్చయించుకొన్నట్లే ఆత్మను కూడా దేహరూపంలో నిశ్చయించుకుంటారు- ఆత్మ అంటే 
దేహమే అనుకుంటారు. 


తాడు పాము కాదు. ముత్యపు చిప్ప వెండి కాదు. అట్లాగే ఈ శరీరం ఆత్మ కాదు. 
మూఢులు మాత్రమే శరీరాన్ని ఆత్మ అని అనుకుంటారు. ఇక్కడ మూఢులు అంటే భౌతిక 
పదార్థవాదులు - నాస్తికులు. వారు పదార్ధాన్నే సత్యంగా భావించి ఆత్మను నిరాకరిస్తారు 


కాబటి! 
(౫) 


ఘటత్వేన యథా వృథ్వీవటత్సేన తన్తవ = 
వినిర్గీతా విమూఢైేన దేహత్వేన తథాత్తతా ॥ 71 





అపరోక్షానుభూతి 41 


ఘటం రూపంలో మృత్తికను, వస్త్రం రూపంలో దారాలను నిశ్చయించుకొన్నట్లే 
మూఢులైనవారు దేహరూపంలో ఆత్మను నిశ్చయించుకుంటారు. అంటే, కుండతో మట్టి 
తయారైందని, వస్త్రంతో నూలు తయారైందని మూడులు మాత్రమే అనుకుంటారు. అట్లాగే 
ఆత్మ అంటే శరీరమే అని నిశ్చయించేవారు కూడా ఆ విధమైన మూఢులే ! అని భావం. 


కనకం కుండత్స్వేన తరంగ త్వేన వైజలమ్‌ । 
వినిర్ధీతా విమూడేన దేహత్వేన తథాత్తతా ॥ 72 


మూఢులు, కుండలముల రూపంలో బంగారిన్న (బంగారం అంటే కుండలం అని) 
నిశ్చయించుకుంటారు. అలల రూపంలో జలాన్ని (జలం అంటే అలలు) అని నిశ్చయించుకుం 
టారు. అట్లాగే దేహరూపంలో ఆత్మను నిశ్చయించుకుంటారు. కార్యములైన కుండలము, 
తరంగములు, దేహములను వాటికి కారణాలైన బంగారం, జలం, ఆత్మలుగా 
నిర్ణయించుకోవటం మూఢత్వమే గదా! 


చోరత్స్వేన (ఫురుషత్వేన) యథా స్టాణుర్టలత్వేన మరీచికా ॥ 

వినిర్ధీతా విమూడేన దేహత్వేన తథాత్తతా ॥ 73 

చోరుని (పురుషుని) రూపాన్ని స్థాణువులోను, జలం యొక్క రూపాన్ని ఎండ 
మావుల్లోను నిశ్చయించే మూఢులే ఆత్మ స్వరూపాన్ని దేహంలో నిశ్చయించుకుంటారు. 

చీకట్లో ఒక చెట్టు మొండెం మనిషిలాగా కనిపంచ వచ్చు. ఎండమావులు నీరులాగా 
కనిపించవచ్చు. పురుషుడు ఎట్లా ఉంటాడు? అని అడిగితే ఎండిన మ్రానులాగా ఉంటాడని, 


నీరు ఎట్లా ఉంటుంది? అని అడిగితే ఎండమావుల్లాగా ఉంటుందని చెప్పేవాడు నిజంగా 
మూఢుడే గదా! అట్లాగే ఈ శరీరాన్ని చూపి ఇదే ఆత్మ అనేవాడు కూడా మూఢుడే గదా! 


గృహత్వేనైన కాష్టాని ఖడ్డత్వేనైన లోహతా , 
వినిర్గీతా విమూడేన దేహత్వేన తథాత్తతా ॥ 74 


కలపను ఇంటి రూపంలోను, ఖడ్గాన్ని ఇనుము రూపంలోను నిర్ధారించుకొనే మూడులు 
మాత్రమే దేహాన్ని ఆత్మ రూపంలోనిర్థారణ చేస్తారు. 





అపరోక్షానుభూతి 42 


కలప ఇల్లు తయారుకావటానికి ఒక అవసరమైన వస్తువే కాని కలపయే ఇల్లు 
కాదు. అట్లాగే కత్తి తయారు చేయటానికి లోహం ఉపయోగించినా కత్తి మాత్రమే లోహం 
కాదు. అట్లాగే ఆత్మకు దేహంతోడి సంబంధం ఉన్నా దేహం మాత్రమే ఆత్మ కాదు. 


ఇంతవరకు మిధ్యాజ్ఞానాన్ని గురించి, దానివల్ల కలిగే వ్యతిరేక నిర్ణయాల్ని గురించి 
చెప్పారు. ఈ విధమైన విపర్యయ వృత్తికి కారణమేమిటో ఇక చెప్పబోతున్నారు. 


యథా వృక్ష విపర్యాసో జలాద్దవతి కస్య చిత్‌ 

తద్వదాత్తని దేహత్వం వశ్యత్యజ్ఞాన యోగతః ॥ 75 

ఒకప్పుడు నీరు కారణంగా చెట్టు తలక్రిందుగా ఉన్నట్లు కనబడుతుంది. అట్లాగే 
మనావుడు ఆజ్ఞానం కారణంగా ఆత్మలో దేహభావాన్ని పొందున్నాడు. 


చెట్టు నీటిలో త్రిబింబించినప్పుడు, చెట్టు నీటిలో ఉన్నట్లు తలక్రిందుగా ఉన్నట్లుగా 
కనిపిస్తుంది. చెట్టు నీటిలో లేదు. ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది అంతే! అట్లా కనిపించటానికి 
కారణం నీరు; అంతేతప్పచెట్టులో ఏమీ మార్పులేదు. అట్లాగే, ఆజ్ఞానం కారణంగా మన 
దేహమే ఆత్మ అనే భ్రాంతి కలుగుతుంది. 


మార్చు లేనట్టి, నిత్యము, ఏవిత్రము అయినట్టి, ఆత్మ, ఆజ్ఞానం కారణంగా ఏ ఏ 
రూపాల్లో ఎట్లా కనిపిస్తుందో 86వ శ్లోకం వరకు ఉదాహరణలు చూపిస్తున్నారు. 


పోతేన గచ్చత : పుంనః సర్పం భాతీవ చంచలమ్‌ । 

తద్వదా తని దేహత్వం వశ్యత్యజ్ఞాన యోగతః ॥ 76 

ఓడమీద ప్రయాణం చేసేవానికి సమస్త పదార్థాలూ నడుస్తూన్నట్లు. కదలుతూన్నట్లు 
కనిపిస్తాయి. అట్లాగే ఆజ్ఞానంవల్ల మానవునికి ఆత్మయందు దేహ భావం కలుగుతుంది. 

వేగంగా పోతున్న ఓడ, రైలు వగైరా వాహనాలపై ప్రయాణించే వానికి ప్రక్కనున్న 
చెట్లు చేమలు కదులుతూన్నట్లు కనిపిస్తాయి. యథార్దానికి అవి కదలటంలేదు. తాను 


పయనిస్తున్న వాహనవేగమే ఆ విధమైన భ్రమ కలగటానికి - ఆజ్ఞానానికి కారణం. అట్లాగే 
ఆజ్ఞానంవల్లనే ఆత్మయందు దేహ భావం కలుగుతోంది. 





అపరోక్షానుభూతి 43 


వీతత్వం పొ యథాశుద్రే దోషాద్దవతి కస్యచిత్‌ ॥ 

తద్వదాత్తని దేహత్వం వశ్యత్యజ్ఞాన యోగతః ॥ 77 

నేత్రదోషం (కామెర్ల వగైరా దోషం వల్ల) వల్ల తెల్లని స్వచ్చమైన వస్తువులలో కూడా 
పచ్చదనం కనిపిస్తుంది. అట్లాగే మానవునిలోని ఆజ్ఞాన దోషం వల్ల ఆత్మయందు దేహభావం 
కలుగుతోంది - ఆత్మ అంటే దేహంగా కనిపిస్తుంది. 

చక్షు ర్హాం బ్రమశీలా భ్యాం సర్వం భాతి భ్రమాత్తకమ్‌ 

తద్వదాత్తని దేహత్వం పశ్యత్యజ్ఞాన యోగత = ॥ 78 

నేత్రరోగం కారణంగా- కండ్లు తిరుగుతున్నవాని కండ్లకు సమస్త వస్తువులు 
తిరుగుతున్నట్లే కనిపిస్తాయి. భ్రమశీలమైన కండ్లకు అన్నీ భ్రమాత్మకంగానే కనిపిస్తాయి. 
అట్లాగే ఆజ్ఞాన దోషం వల్ల మానవునికి ఆత్మ అంటే దేవామే అనే భావం కలుగుతోంది. 

అలాతం భ్రమశేనైన వర్తులం భాతి నూర్యవత్‌ । 

తద్వదాత్తని దేహత్త్వం పశ్యత్యజ్ఞాన యోగత = ॥ 79 

మండుతున్న కట్టెను మనం త్రిప్పటంవల్ల గుండ్రంగా సూర్యుని లాగా మనకు 
కనిపిస్తుంది. అంతేగాని అది సూర్యుడు కాజాలదు. దానిని గుండ్రంగా త్రిప్పటంవల్ల 
మనకు ఆ విధమైన ప్రతీతి కలుగుతోంది. అంతే ! అట్లాగే ఆజ్ఞానం వల్ల ఆత్మ అంటే 
దేహంలాగానే బుద్ధికి తోస్తుంది. 

మహతే నర్వవస్తూనా మణుత్వం హ్యతిదూరతః | 

తద్వదా తని దేహత్వం పశ్యత్యజ్ఞాన యోగతః ॥ 80 

ఎంత పెద్ద వస్తువులైనా దూరం నుండి చూడటంవల్ల చాలా చిన్నవిగా కనిపిస్తాయి. 
అట్లాగే ఆజ్ఞానంవల్ల మానవుడు ఆత్మను దేహ భావంతో చూస్తున్నాడు. 

సూక్షత్వే సర్వవస్తూనాం స్తూలత్వం చోపనేత్రతః । 

తద్వదాత్తని దేహత్వం పశ్యత్యజ్ఞాన యోగత = ॥ 87 





అపరోక్షానుభూతి 44 


భూతద్దం- సూక్ష్మదర్శినిలో నుండి చూడటంవల్ల చాలా చిన్నవైన వస్తువులు కూడా 
చాలా పెద్దవిగా కనిపిస్తాయి. అట్లాగే ఆజ్ఞానంతో చూడటంవల్ల ఆత్మలో దేహభావం 
కనిపిస్తోంది. 

కాచ భూమౌ జలత్స్వం వా జల భూమౌ పొ కాచతా ! 

తద్ద్వదాత్మని దేహత్వం వశ్యత్యజ్ఞాన యోగత 2 ॥ 82 

నున్నగా అద్దంలాగా చేయబడిన నేల యొక్క ఉపరిభాగం లేదా అద్దంపై భాగం 
చూచినప్పుడు అక్కడ నీరు ఉన్నట్లు కనిపిస్తుంది. అట్లాగే కదలకుండా, స్వచ్చంగా ఉన్న 
నీటిపై భాగం అద్దంలాగా కనిపిస్తుంది. నీరు అద్దంలాగా,అద్దం నీరులాగా కనిపించటానికి 
కారణం భ్రమ. అట్లాగే ఆజ్ఞానంవల్ల ఆత్మయందు దేహ భావం కలుగుతోంది. 

యుద్ద దగ్నౌ మణిత్వం హి మణౌొవా వహ్నితా పుమాన్‌ 

తద్వదాత్తని దేహత్వం పశ్యత్యజ్ఞాన యోగత = ॥ 83 

మానవుడు నిప్పుకణాన్ని చూచి మణి అనే భ్రమను పొందవచ్చు. అట్లాగే మణిని 
చూచి నిప్పుకణం అని భ్రమించవచ్చు. ఆ విధంగానే ఆజ్ఞానంతో కూడి ఉన్నందున ఆత్మనే 
దేహంగా ్రమిస్తున్నాడు. 

అభ్రేప సత్స్ఫు ధావత్సు సోమో దావతి భాతివై 

తద్వదాత్తని దేహత్వం వశ్యత్యజ్ఞాన యోగతః ॥ 84 

మేఘాలు ఆకాశంలో పరుగెత్తుతున్నప్పుడు, మనకు చంద్రుడు పరుగెత్తుతూ ఉన్నట్లుగా 
కనిపిస్తుంది. అట్లా చంద్రుడు పరుగెత్తుతున్నాడని అనుకోవటం భ్రమ, అట్లాగే అజ్ఞానంవల్ల 
ఆత్మయందు దేహ (భ్రాంతి కలుగుతుంది. 


యజథైన దిగ్విపర్యాసో మోహాద్ధవతి కన్యబిత్‌ , 
తద్వదాత్తని దేహత్వం వశ్యత్యజ్ఞాన యోగతః ॥ 85 


ఒక్కొక్కప్పుడు మోహం వల్ల ద్రిగ్భమ కలుగుతుంది. అంటే సామాన్యంగా క్రొత్తవోటుకు 
వెళ్ళినపుడు, రాత్రివేళలందు ఇటువంటి దిగ్రమ కలుగుతుంది. అంటే ఒక దిక్కును 





అపరోక్షానుభూతి 45 


వేరొక దిక్కుగా భ్రమిస్తాము. అట్లాగే ఆజ్ఞానం కారణంగా ఆత్మ అంటే దేహం అనే భ్రమ 
కలుగుతుంది. 


యథా శశీ జలేభాతి చంచలత్సే న కస్యచిత్‌ 
తద్వదాత్తని దేహత్వం వశ్యత్యజ్ఞాన యోగతః ॥ 86 


జలంలో చంద్రుడు ప్రతిబింబించినపుడు ఆ నీటి కదలిక వల్ల చంద్రుడు కదలుతూ 
ఉన్నట్లు కనిపిస్తుంది- చంద్రుడు ఆకాశంలో స్థిరంగా ఉన్నాా కదిలేది నీరే అయినా చంద్రుడు 
కదులుతున్నాడని అనుకోవటం భ్రమ. అట్లాగే ఆజ్ఞానంవల్ల ఆత్మయందు దేమత్వభ్రాంతి 
కలుగుతోంది. 


ఇంతవరకు చెప్పబడ్డ ఆ భ్రాంతి జ్ఞానం ద్వారా మాత్రమే తొలగుతుందని చెవుతున్నారు. 


పవ మాత్తన్య విద్యాతో ధేహాధ్యాసో పొ జాయతే, 
న ఏవాత్త్మా పరిజ్ఞాతో లీయ తేచ పరాత్తని ॥ 87 


ఆవిద్య (ఆజ్ఞానం) కారణంగా ఈ విధంగా ఆత్మ యందు దేహాధ్యాసం కలుగుతోంది. 
ఆత్మ అంటే దేహమే అనే భ్రమ కలుగుతోంది. జ్ఞానం కలగటంతోనే ఆ ఆత్మయే పరమాత్మ 
యందు లీనమైపోతుంది- అంటే, ఆత్మవేరు, పరమాత్మవేరు అనేభావం తొలిగిపోతుంది. 
అప్పుడిక మిగిలేది ఆ పరమాత్మే ! 


ఆత్మ అనేది ఒక పదార్థం కాదని తెలుస్తుంది. వస్తువు అనేది మానసికంగా పుట్టేది. 
దానికి ఎప్పుడూ నాశనం ఉంటుంది. ఆత్మ అటువంటిది కాదు; అది నిత్యము అనే 
జ్ఞానం కలగటంతోనే ఒక భ్రమలనేని ఏమీ ఉండవు. 


సర్వ మాత్తతయా జ్ఞాతం జగత్‌ స్థావర జంగమమ్‌ ! 
అభావాత్సర్వ భావానాం దేహానాం చాత్తతా కుతః ॥ 88 


ఈ స్థావర జంగమాత్మకమైన జగత్తు అంతా ఆత్మ స్వరూపమే అని తెలుసుకోవటంతోటే 
సమస్త భావాలా లయమైపోతాయి. ఇక అటువంటి స్థితిలో - ఏ భావమూ, ఏ మానసిక 
ప్రక్రియా పని చేయాని స్థితిలో- ఈ దేహమే ఆత్మ అనే భావం ఎక్కడ ఉంటుంది? ఇక ఆ 
విధమైన విధ్యా జ్ఞానం ఉండదని భావం. 





అపరోక్షానుభూతి 46 


ఆజ్ఞానం ఉన్నంతవరకే మనిషి ఆత్మలో దేహభావాన్ని చూస్తాడు. జ్ఞానోదయం కాగానే 
సమస్త భేదభావాలూ కరగిపోయి జగత్తులో ఉన్న కదిలేవి కదలనివి అయిన జీవరాసులు, 
చెట్లు చేమలు సమస్తము ఆత్మ స్వరూపమే అయి. ఆ ఆద్వితీయమైన ఆత్మ మాత్రమే 
మిగులుతుంది. ఇక ఆ స్థితిలో శరీరం అఏది ఉండనే ఉండదు. ఇక అటువంటప్పుడు 
శరీరాన్ని ఆత్మగా భావించే అవకాశమూ ఉండదు. 


ఆత్మానం సతతం జానన్‌ కాలం నయ మహామతే, 
ప్రారబ్ద మఖిలం భుంజన్నో ద్వేగం కర్తుమర్హసి ॥ 89 


ఓమహా జ్యోతిస్వరూపుడా ! ఓ మహాజ్ఞానీ ! ఈ విధంగా ఆత్మ స్వరూపాన్ని నిరంతరం 
ధ్యానిస్తూ న ప్రారబ్దాన్ని అంతటినీ అనుభవిస్తూ కాలం గడుపు! ఈ జీవితాన్ని గడుపు! 
ఉద్విగ్నుడవు కావద్దు. దుఃఖించవద్దు. ప్రారబద్దకర్మానుభవానికి బాధపడటంగాని, 
దుఃఖించటంగాని అనవసరం. ఎందుచేత? ఆ కర్మానుభవం తప్పనిసరి కాబట్టీ | 


కర్మలు మూడు రకాలుగా ఉంటాయి అని కర్మ సిద్దాంతం - 
1) క్రియమాణ కర్మ : ఈ జన్మలో మనం చేస్తూ ఉన్న కర్మలు. 


2) సంచిత కర్మ ఏ; వనుకటి జన్మలలో మనం చేసిన కర్మలు. ఈ సంచిత కర్మలే 
భవిష్యత్తులో మనకు అనేక జన్మలను ఇచ్చేటందుకు కారణమౌతాయి. 


8) ప్రారబ్ధకర్మలు : మనం వెనుక జన్మలలో చేసుకొన్న కర్మల వల్ల, ఈ జన్మ 
మనకు లభించటానికి కారణమైన కర్మలే ప్రారబ్ధ కర్మలు. సంచిత కర్మలకు ప్రారబ్ద 
కర్మలకు ఉన్న భేదం ఏమిటంటే- సంచిత కర్మల ఫలం ఇంకా ప్రారంభం అయి ఉండదు. 
అట్లా ప్రారంభమై ఉంటే అవి ప్రారబ్ద కర్మలే అవుతాయి. ఈ ప్రారబ్ధకర్మలే కాక, సంచిత 
కర్మలనేవి ఇంకా చాలా (ప్రారంభం కాకుండా) ఉంటాయన్న మాట. క్రియమాణ కర్మలు, 
సంచిత కర్మలై సంచిత కర్మలు ప్రారబ్ధ కర్మలౌతూం టాయని తెలుస్తోంది. ఈ విధంగా 
కర్మచక్ర పరిభ్రమణం సాగుతూనే ఉంటుంది. దీని నుండి తప్పించుకోవాలంటే జ్ఞానమే 
శరణ్యం ! 


ఇక ఇప్పుడు ప్రారబ్ధ కర్మ నిరాకరణాన్ని గురించి చెపుతున్నారు. 





అపరోక్షానుభూతి 47 





ప్రారబ్ధ నిరాకరణం 





ఉత్సేన్నేల. స్యాత్త విజ్ఞానే ప్రొరభ్ధం నైన ముంచతి ! 
ఇతి యచయ్లూయతే శాస్త్రే తన్ని రాక్రియతేఐ_ దునా ॥ 90 


“ఆత్మ జ్ఞానం కలిగినప్పటికి ప్రారబ్ధం వదలదు” అని శ్రుతుల్లో శాస్త్రాల్లో ఉన్న 
విషయం ఇప్పడు నిరాకరింపబడుతోంది. చాలా చోట్ల శాస్త్రాల్లో “జ్ఞానియైనవాడు కూడా 
ప్రారబ్దాన్ని అనుభవింపక తప్పదు- ప్రారబ్ధం ఇంకా అతనిని బంధించే ఉంచుతుంది” 
అని చెప్పబడ్డది. ఛాందోగ్యోపనిషత్తు 6వ ఆ. 14 ఖం. 2 మంలో “...ఏవమే వేహాచార్య 
వాన్‌ పురుషో వేద తస్య తావదేవ చిరంయావన్న విమోక్ష్యే థ సంపత్స్య ఇతి”- జ్ఞానియెన 
వాడు కూడా శరీరం ఉన్నంతవరకు ప్రారబ్ధం అనుభవించాలని, శరీర త్యాగం తరువాత 
మోక్షాన్ని పొందుతాడని చెప్పబడ్డది. ఈ విషయమై శ్రీ ఆదిశకంరులు తమ అభిప్రాయాన్ని 
- అంటే, ప్రారబ్ధ కర్మ అనేది జ్ఞానిని బంధించి ఉంచదు అనే విషయాన్ని స్పష్టంగా 
చెపుతున్నారు. జ్ఞానియెన వాని దృష్టిలో శరీరమనేది ఏదీ ఉండనే ఉండదు. అటువంటప్పుడు, 
శరీరమేలేని ఆత్మ, ప్రారబ్దానికి లోబడి ఉంటుందని ఆనటంలో అర్థం లేదు, కాకపోతే, 
చూచేవాళ్ళు మాత్రం, శరీరపాతం జరిగేటంతవరకు జ్ఞాని కూడా ప్రారబ్దాన్ని 
అనుభవిసున్నాడని అనుకోవచ్చు. ఈ విషయాన్ని సమర్థించటానికే 91, 92 శ్లోకాలు 
చెప్పబడుతున్నాయి. 

తత్త జ్ఞానోదయాదూర్హ్యం ప్రారబ్దం నైవ విద్యతో, 

దేహా దీనా మనత్య త్వా ద్యథా న్వప్నో విబోధతః ॥ 97 


మేల్మొన్న తరువాత స్వప్నం ఉండనటైే, దేమాదులు, అసత్యమైనందువల్ల జ్ఞానోదయం 
రి టా వష క్‌ 
అయిన తరువాత ప్రారబ్ధమనేది ఉండదు. 


స్వప్పస్థితిలో మనం అనేక విషయాలు చూస్తున్నాం; అనుభవిస్తున్నాం. కాని, అవన్నీ 
మనం మేల్మొనటంతోనే ఉండటంలేదు. అట్లాగే జ్ఞానోదయం కలిగేటంతవరకు మనం 
చూచినవి, అనుభవించినవి అయిన ప్రారబ్ధకర్మ పరంసరలు జ్ఞానోదయం కాగానే 


అపరోక్షానుభూతి 48 





మాయమైపోతాయి. అంటే, ఇక ప్రారబ్ధమనేది ఉండదు- జ్ఞానోదయం కలిగేటంతవరకే 
ఈ శరీరం. మనస్సు, బుద్ధి. ఇంద్రియాలు ఉంటాయి. వీటి చర్యలు ఉంటాయి. ఆ చర్యల 
ఫలాన్ని అనుభవించటం ఉంటుంది. జ్ఞానోదయం కాగానే అవన్నీ లయమైపోతాయి 
కాబట్టి జ్ఞానానికి ఇక మిగిలే ప్రారబ్బమంటూ ఏదీ ఉండదు. శరీరాదులు లేనప్పుడు 
ప్రారబ్దానికి ఇక ఆస్తిత్వమే ఉండదు- శరీరం లేనప్పుడు ప్రారబ్దం తన ప్రభావాన్ని చూపలేదు. 


కర్త జన్మాంతర కృతం ప్రారబ్ద మితి కీర్తితమ్‌ । 
తత్తు జన్మాంతరాభావాత్సుం పో నైనా స్తీ కర్ణి చిత్‌ ॥ 92 


జన్మాంతరాల్లో చేసిన కర్మనే ప్రారబ్దమంటారు. కాబట్టీ జ్ఞాని దృష్టిలో జన్మాంతరమనేది 
లేదు కాబట్టి అతడు ఏ స్థితిలోనూ లేనట్లే ! 


లోగడ జన్మల్లో మనం చేసుకొన్న ఏ కర్మల వల్ల మనకు ఈ శరీరం జన్మ లభించిందో 
ఆ కర్మల్ని ప్రారబ్ద కర్మలంటారు. జ్ఞాని దృష్టిలో జన్మాంతరాలనేవి ఏవీ ఉండవు- అతడు 
ముక్తుడు కాబట్టి ! అతడు ఏ స్థితిలోను, ఏ అవస్థలోను ఉన్నవాడు కాడు. అంటే జ్ఞానికి 
ప్రారబ్దమనేది ఉండదని, ప్రారబ్ధం ఉండదు కాబట్టి భవిష్యత్తులో మరొక జన్మంటూ ఉండదని 
భావం. 


న్వవ్న దేహో యథాధ్యస్త స్తథై వాయం హి దేహక =, 
అధ్యస్తన్యకుతో జన్మ జన్మాభావే హి తత్కుతః 4 93 


స్వప్పంలోని శరీరం అధ్యస్తం - మిధ్య. అట్లాగే ఈ జాగ్రదవస్థలోని శరీరం కూడా 
అధ్యస్తమే ! మిధ్య, భ్రాంతివల్ల కలిగే వాటికి పుట్టుక అంటూ ఎట్లా ఉంటుంది ! పుట్టుక 
అంటూ లేనప్పుడు ప్రారబ్ధం మాత్రం ఎక్కడి నుండి వస్తుంది? 


అధ్యాసము అంటే జగద్గురువుల మాటల్లో- “అధ్యా సోనామ అతస్మిఇన్‌ తుద్భుద్ధిః 
” అంటే- తత్పదార్థంలో తద్భిన్న పదార్ధాన్ని ఆరోపించటం- ఒక వస్తువులో దానికి భిన్నమైన 
వస్తువును ఆరోపించటం. ఉదా॥ కొడుకుగాని, భార్యగాని, సన్మానింపబడినప్పుడు మానపుడు 
తానే ఆ గౌరవం పొందినట్లు తలుస్తున్నాడు. అంటే ఇతరుల ధర్మాన్ని- భార్య, పుత్రుల 
సంతోషమనే ధర్మాన్ని -తనలో ఆరోపించుకుంటున్నాడు. అట్లాగే ఒకడు తన్ను తాను 





అపరోక్షానుభూతి 49 


కుంటివానిగా, గ్రుడ్డివానిగా తలచుకుంటాడు. అంటే అతడు తనలో అభ్యంతర ధర్మాల్ని 
ఆరోపించుకుంటున్నాడు. ఇదంతా ఆధ్యాసం. ఆధ్యాసం అనేది ఆజ్ఞానంవల్ల మరీ 
విజృంభిస్తుంది. 

ఉపాదానం ప్రపంచస్య మృద్ధాందన్యేన కథ్యతే, 

ఆజ్ఞానంచైవ వేదాన్రైస్తస్మిన్నష్టే క్వ విశ్వతా ॥ 94 

కుండకు ఉపాదాన కారణం మట్టి లాగానే ఆజ్ఞానమనేది ఈ ప్రపంచానికి ఉపాదాన 
కారణం అని వేదాంత గ్రంథాలలో చెప్పబడ్డది. జ్ఞానంతో మనం ఆ ఆజ్ఞానాన్ని నాశనం 


చేసినప్పుడు ఇంకా ఈ జగత్తు అనేది ఎక్కడ ఉంటుంది? ఉందేదేదో ఇక పరబ్రహ్మమే 
అని భావం. 


శ్వేతాశ్వతరోపనిషత్తు 4వ ఆ. 10 మంత్రంలో- “మాయాంతు ప్రకృతిం 
విద్యాన్మాయినం తు మహేశ్వరం” జగత్మారణమైన ప్రకృతిని మాయగా (అజ్ఞానంగా అని) 
తెలుసుకో ! మహేశ్వరుని మాయానిగా (మాయ చేసేవాడు) గుర్తించు” అని చెప్పారు. 
కాబట్టి జ్ఞానంతో ఆజ్ఞానాన్ని తొలగించి వేస్తే ఇక ఈ ప్రపంచం అనేది ఉండదు. గుడ్డలో 
ఉండే దారపు పోగుల్ని భస్మం చేస్తే ఒక వస్త్రం ఎక్కడుంటుంది మట్టిని నాశనం చేసేస్తే 
ఇంకా కుంద ఎక్కడుంటుంది? 


యథా రజ్జుం పరిత్యజ్య సర్పం గృవ్లాతి వైభ్రమాత్‌ 

తద్వ తృత్యమవిజ్హాయ జగత్సశ్యతి మూఢధీ = ॥ 95 

(భ్రమకులోనై యథార్థమైనట్టి త్రాటికి బదులుగా సర్పాన్ని చూస్తున్నట్లే సత్యాన్ని 
గుర్తించలేని మూడుడు (ఆజ్ఞాని) ఈ ప్రపంచాన్ని చూస్తున్నాడు. అంటే, ప్రపంచం ఈ 
విధంగా నామరూపాల్లో కనిపించటానికి కారణం ఆజ్ఞానమే అని భావం. 


రజ్జు రూపే పరిజ్ఞాతే సర్పభ్రాంతిర్ష తిప్టతి ॥ 
అధిష్టానే తథా జ్ఞాతే ప్రపంచః శూన్యతాం వ్రజేత్‌ ॥ 96 


త్రాటి యొక్క యథార్థ స్వరూపం తెలియగానే పాము అనే భ్రమ తొలగిపోతుంది. 
అట్లాగే జగదదిష్టాతయిన పరబ్రహ్మను తెలుసుకోగానే ఆజ్ఞానంవల్ల పుట్టిన ఈ ప్రపంచం 





అపరోక్షానుభూతి 50 


శూన్యరూపమై పోతుంది. రూపం లేకుండా పోతుంది. నామరూపాలన్నీ కరిగిపోతాయి. 
ఈ జగత్తుకు మూలమైన సత్యాన్ని గుర్తించగానే జగత్తు ఇక ఈ రూపంలో కనిపించదు. 
సమస్తమూ బ్రహ్మమయంగానే భాసిస్తుంది. 


దేహస్యావి ప్రపంచ త్వా త్ర్రారబ్దానస్టితిః కుతః 
అజ్ఞాని జన బోధార్టం ప్రారబ్దం వక్తి వై శ్రుతిః ॥ 97 


ఈ పైన చెప్పిన విషయాలన్నీ గ్రహిస్తే- నామ రూపాత్మకమైనట్టి ఈ ప్రపంచం 
అంతా ఆజ్ఞానంవల్ల పుట్టిందనే సత్యాన్ని గుర్తిస్తే ఇక ఈ శరీరం కూడా ఈ ప్రపంచంలో 
ఒక భాగమైనందువల్ల ఇది కూడా ఆసత్యమే అవుతుంది. అటువంటప్పుడు ఇంకా 
ప్రారబ్ధమనేది ఏమి ఉంటుంది? ఆజ్ఞానులైనవారికి తెలియజెప్పటం కోసమే శ్రుతులు ఈ 
ప్రారబ్దాన్ని గూర్చి చెపుతున్నాయే తప్ప వేరు కాదు. జ్ఞానంవల్ల ఆజ్ఞాన జన్యమైన ఈ 
ప్రపంచ స్వరూపాన్ని గుర్తించలేని ఆజ్ఞానులకు జ్ఞానం పొందిన పిమ్మట కూడా శరీరంతో 
ఉండే జ్ఞానుల ప్రవర్తనను గురించి చెప్పటానికై తాత్మాలికమైన ఈ ప్రారబ్బాన్ని గురించి 
చెప్పారు. అంతే తప్ప జ్ఞానుల విషయంలో ప్రారబ్ధమనేది ఉండదు. 


క్లీయన్రే చాన్య కర్మాణి తస్మిన్‌ దృష్టే పరావరే, 
బహుత్వం తన్నిషేదార్థం శ్రుత్యా గీతం చ యత్సుటమ్‌॥ 98 


“విద్యతే హృదయ గ్రంధిళ్చిద్యన్తే సర్వసంశయాః । క్షీయన్తే చాస్య కర్మాణి తస్మిన్‌ 
దృష్టే పరావరే ”'మం॥ ఉ॥ 2 ము. 2. ఖం రి మం) “కారణ రూపంలో పరుడుగాను, 
కార్యరూపంలో అపరుడుగాను ఉండే ఆ పరమాత్మ యొక్క సాక్షాత్మారం కాగానే ఆత్మనాత్మ 
అధ్యాసరూపమైన (ఆత్మను అనాత్మగా భావించటం అనే) హృదయ (గ్రంథి తెగిపోతుంది. 
జేయ విషయంలో ఉండే సందేహాలన్నీ నష్టమైపోతాయి. సమస్త కర్మలు క్షయమైపోతాయి” 
అని శ్రుతి చెప్పింది గదా! ఈ విధంగా చెప్పిబడిన శ్రుతి వాక్యంలో ప్రారబ్దాన్ని నిషేధించటం 
కోసమే “కర్మాణి” అని బహువచన ప్రయోగం చేయబడ్డది- సమస్త కర్మలు అని. అంటే 
జ్ఞానోదయం కాగానే సంచిత క్రియమాణ కర్మలతో బాటు ప్రారబ్ద కర్మలు కూడా 
క్షయమైపోతాయి అని చెప్పటానికే బహువచన ప్రయోగం చేయబడ్డది. కారణమైనట్టి ఆజ్ఞానం 
నశించటంతోనే, ఆ ఆజ్ఞానానికి కార్యమైనట్టి ప్రారబ్ధం కూడా నశిస్తుంది. ఇది సహజం. 





అపరోక్షానుభూతి 51 


ఉచ్చతో. జై ర్రలాబ్చైతత్తదాన ర్థద్వయాగమః | 
వేదాన్త మతహానం చ యతో జ్ఞానమితి శ్రుతిః ॥ 99 


ఆజ్ఞానులైన వారు బలాత్మారంగా జ్ఞానికి ప్రారబ్దం ఉందని గనుక ప్రతిపాదిస్తే 


దానివల్ల రెండు అనర్దాలు సిద్ధిస్తాయి- 


1) మోక్షాభావము- మోక్షమనేది లేకపోవటం 2) జ్ఞాన సంప్రదాయానికి భంగము. 
అంతేకాక, అద్వైత వేదాంత సిద్ధాంతానికి కూడా హాని కలుగుతుంది. అందుచేత జ్ఞానికి 
ప్రారబ్దాన్ని ప్రతిపాదించే వ్యావహరిక ద్వైత శ్రుతులను వదలివేసి, ఏ శ్రుతులవల్ల సత్యమైన 
జ్ఞానం కలుగుతుందో అటువంటి ఆ [(శుతులనే గ్రహించాలి. అంటే ప్రారబ్దాన్ని (ప్రతిపాదించే 
ద్వైత శ్రుతులను వదలి, అద్వైతభావాన్ని ప్రతిపాదించే శ్రుతులనే గ్రహించాలి అని భావం. 


ఇంతవరకు ప్రాబద్ధనిరాకరణం చెప్పారు. తరువాత జ్ఞాన ప్రాప్తికి అవసరమైనట్టి 
నిది ధ్యాసాదులకు సంబంధించిన 15 అంగాలను చెపుతున్నారు. 





నిది ధ్యాసనానికి అంగాలు 





త్రిపంచాంగాన్యథోవక్రే పూర్వోక్తస్య హి లబ్దయే 
తైళ్ల సర్వైః సదా కార్యం విదిధ్యాసన మేవతు ॥ 100 


ఇంతకు పూర్వం చెప్పబడిన జ్ఞాన నిష్టను పొందటానికి అవసరమైన 15 అంశాలను 
చెపుతున్నారు. ఆ 15 అంశాల సహాయంతో నిది ధ్వాసనం అభ్యాసం చేయాలి. 


వెనుక 24 నుండి 28 శ్లోకం వరకు జ్ఞాన స్వరూపాన్ని వర్ణించారు. ఆ విధమైన 
జ్ఞానాన్ని పొందటం ఎట్లా? దానికిగాను 15 రకాల సాధనాలను చెపుతున్నారు. వాటిని 
ఆధారంగా గ్రహించి అభ్యాసం చేస్తే జ్ఞాన ప్రాప్తి కలుగుతుందని చెపుతున్నారు. జ్ఞానప్రాప్తి 
మన లక్ష్యం. ఈ చెప్పబోయేదంతా ఆ లక్ష్యసాధనకు కావలసిన అభ్యాసక్రమం. 





అపరోక్షానుభూతి 52 


నిత్యాభ్యాసొద్బతే ప్రాప్తిర్ష భవేత్స బ్లిదాత్సనః । 
తస్మాద్ధహ్మ నిదిధ్యానే జ్ఞజ్ఞానుః శ్రేయసే చిరమ్‌ ॥ 101 
నిరంతరం అభ్యాసం చేస్తే తప్ప సత్‌చిత్‌ స్వరూపమైన ఆత్మ ప్రాప్తి కలుగదు. కాబట్టి 
జిజ్ఞాసువు అయినవాడు తన (శ్రేయస్సు కోసం చాలా కాలం పాటు బ్రహ్మచింతనం చేయాలి. 
అంటే, (బ్రహ్మను గూర్చిన ధ్యానం చేయాలి. బ్రహ్మజ్ఞానమనేది సులభంగా ఒక రోజులో 
కలిగేది కాదు. నిరంతరం విఘ్నాలకు, కష్టాలకు వెనుదీయకుండా సాధన చేయాల్సిందే | 
నిరుత్సాహం పనికిరాదు. పట్టుదల -ఎదరాదు. ఇది జిజ్ఞాసువుల లక్షణం. 
యమో పొ నియమస్తాగో మౌనం దేశశ్ల కాలతః । 


ఆసనం మూలబంధశ్ల దేహ సామ్యం చ దృక్‌ స్టీతి 2n 102 


త్రాణ సంయమనం బైన త్ర్యాహారశ్ల్ణ ధారణా । 

ఆత్మధ్యానం సమాధిశ్ల ప్రోక్తాశ్యంగాని నైక్రమాత్‌ ॥ 103 

యమము, నియమము, త్యాగము, మౌనము, దేశము, కాలము, ఆసనము, 
మూలబంధము, దేహసమత్వం, నేత్రస్థితి, ప్రాణాయామం, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, 
సమాధి అనే ఈ 15 సూత్రాలు క్రమంగా అబ్యాసానికి- నిదిధ్యాసానికి అంగాలుగా 
చెప్పబడ్డాయి. 

ఇక వరుసగా వీటిని గురించి వివరంగా చెపుతున్నారు. వీటిని గురించి అనేక 
వేదాంత గ్రంథాలతో, యోగశాగస్త (గ్రంథాలలో కూడా చెప్పబడి ఉంది. 

సర్వం బ్రహ్మేతి విజ్ఞానా దింద్రియ గ్రామ నంయమః 

యమో౭. య మితి సంప్రోక్తోం భ్యననీయో ముహుర్ముహు :ః॥n 704 

“ఈ సమస్తమూ బ్రహ్మమే” అనే జ్ఞానంతో ఇంద్రియాలను వశపరచుకోవటాన్ని 


“యమము అంటారు ఈ విధమైన యమాన్ని- ఇంద్రియ నిగహాన్ని- నిరంతరం అభ్యాసం 
చేయాలి. 





అపరోక్షానుభూతి 53 


ఈ యమాన్ని గురించి పాతంజల యోగదర్శనం 2వ పాదం 80వ సూత్రంలో 
చెప్పారు- “అహింసా సత్యాస్తేయ బ్రహ్మచర్యా పరిగ్రహాయమాః” అని. అహింస, సత్యము, 
ఆస్తేయము (దొంగతనం చేయకుండా ఉండటం) (బ్రహ్మచర్యం, అపరి(గహం (స్వార్గానికై 
సంపద ప్రోగుచేయకుండా ఉండటం) ఇవన్నీయమము క్రిందికే వస్తాయి. సమస్తము 
బ్రహ్మమే - సర్వం ఖల్విదం బ్రహ్మ- అని తెలుసుకుంటే ఈ పై లక్షణాలన్నీ తమంతట 
అనే అబ్బుతాయి. 

సజాతీయ ప్రవాహశ్ల విజాతీయ తిరస్కృతి: 

నియమోహి పరానన్దో నియమాత్‌ క్రియతే బుధైః ॥ 105 

సజాతీయమైన వృత్తుల్ని (భావాల్ని) ప్రవహింపచేస్తూ విజాతీయ భావాలను 
తిరస్కరిస్తూ ఉండటమే పరమానంద స్వరూపమైన నియమం. బుద్ధిమంతులు ఈ నియమాన్ని 
తప్ప కుండా పాలిస్తూ ఉంటారు. 


ఆత్మ పరమాత్మ ఇవి సజాతీయాలు. ఆత్మకు పరమత్మ సజాతీయం. ఆత్మకు శరీరము, 
ప్రపంచము ఇవన్నీ విజాతీయాలు కాబట్టి విజాతీయమైన వాటినన్నింటినీ దూరంగా నెట్టివేస్తూ 
సజాతీయమైన బ్రహ్మయందే లీనమై యుండాలి. ఈ నియమాన్ని పతంజలి మహర్షి ఇట్లా 
నిర్వచించారు. “శౌచ సంతోష తపః స్వాధ్యేయేశ్వర ప్రణిధానాని నియమాఃి 2వ అ. 
32సూ. “శుచిగా ఉండటం. సంతోషంగా ఉండటం, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర 
శరణాగతి అనేవి నియమాలు” అని. 

సజాతీయ వృత్తుల్ని ప్రవహింపజేయటం అంటే- “అహం బ్రహ్మాస్మి, సో౭హం), 
నేనే (బ్రహ్మను. ఆ (బ్రహ్మను నేనే అని నిరంతరం భావిస్తూ ఉండటం. ఈ విధంగా (బ్రహ్మ 
యందు చరించేవానికి పైన చెప్పిన శౌచసంతోషాధి లక్షణాలన్నీ తేలికగా వాటంతట అవే 
వస్తాయి. 

త్యాగః ప్రపంచ రూవన్య చిదాత్త త్వాలోకనాత్‌ ॥ 

త్యాగోహి మహతాం వూజ్వః సద్యో మోక్షమయోయతః। 106 

ఈ ప్రపంచమంతటిని చిదాత్మ స్వరూపంగా చూస్తే ఆ ప్రపంచం యొక్క 

(భ్రమాత్మకమైన రూపాన్ని వదలివేయటమే (త్యజించడమే) మహనీయులైన వారు చేసే 
గొప్ప త్యాగం. అదే శీఘ్రంగా మోక్షాన్ని కలిగిస్తుంది. 





అపరోక్షానుభూతి 54 


ఈ త్యాగమనేదానికి- సమస్త కర్మలను త్యజించటం అని, స్వార్థాన్ని త్యజించటం 
అని, ఆ విధంగా నైష్మర్వస్థితిని పొందటం అని- నిర్వచనాలు ఇచ్చారు. సమస్తాన్ని ఆత్మగానే 
భావించేవానికి కోరదగింది ఏమీ ఉండదు. ఈ ప్రపంచం యొక్క భ్రాంతిజనకమైన రూపాన్ని 
త్యజించటమే నిజమైన త్యాగం అని ఇక్కడ చెప్పారు- నామరూపాత్మకమైన (ప్రాపంచిక 
విషయ పరిత్యాగం అన్నమాట. ఈశావాశోయపనిషత్తు 1వ మంత్రంలో “ఈ జగత్తు- 
అంతా పరమాత్మ చేత ఆవరింపబడ్డదే! ఈ సత్యం తెలుసుకుంటే మిథ్య అయిన జగత్తు 
తొలగిపోతుంది” అని చెప్పబడ్డది. 


యతో వాచో నివర్తన్రే అప్రావ్య మనసా నహ , 
యన్మౌనం యోగిభిధమ్యం తద్ధజేత్సర్వదా బుధః ॥ 107 


తైత్తిరీయోపనిషత్తులోని ఆనందవల్లి తొమ్మిదవ అనువాక వాక్యంతో ఈ శ్లోకం 
ఆరంభించారు. మౌనలక్షణం చెపుతున్నారు. 


ఎవనిని పొందలేక మనస్సుతో పాటు వాక్కు కూడా వెనుదిరిగి వస్తోందో, ఏ 
మౌనం వరకు యోగులైనవారు మాత్రమే, చేరగలుగుతారో అటువంటి మౌనాన్ని 
విద్యాంసుడైనవాడు ధారణ చేయాలి- ఆ మౌనాన్ని పాటించాలి. ఆత్మను పొందలేక మనస్సు, 
వాక్కు వెనుదిరిగి వస్తున్నాయి. ఆ ఆత్మను యోగి మాత్రమే చేరగలుగుతాడు. మనస్సు, 
వాక్కు చేరలేని ఆ మౌనాన్ని పాటించాలి. ఇక్కడ మౌనము అంటే ఆత్మ అనే భావం- అదే 
యోగులు పొందవలసింది. ఆత్మ ఆనేది మనస్సుకు, వాక్కుకు అందనిది. ఈ విషయాన్న 
వివరిస్తున్నారు. 

వాచో యస్మాన్ని వర్తశ్రే తద్వక్తుం కేన శక్యతే । 

ప్రపంచో యది వక్తవ్యః సోఐ_ పి శబ్దవివర్ణితః ॥ 108 

మాటలకు కూడా చేరటానికి శక్యంకాని ఆ పరబ్రహ్మాన్ని ఎవరు ఏమని వర్ణించగలరు? 
పోనీ శబ్దానికి విషయంగా ఈ ప్రపంచాన్నే అంగీకరించి వర్ణిద్దామంటే ఆది కూడా శబ్ద 
రహితమే ! కాబట్టీ బ్రహ్మను వర్ణించే విషయంలో మౌనమే శరణ్యం. ఈ ప్రపంచాన్ని సత్‌ 


అనీ అనలేదము. ఆసత్‌ అనీ అనలేము. సత్‌గాని, అసత్‌గాని అయిన వస్తునే శబ్దానికి 
విషయమౌతుంది. ఈ ప్రపంచం జ్ఞాన సమయంలో మరుగైపోతుంది కాబట్టి. దీనిని సత్‌ 





అపరోక్షానుభూతి 55 


పదార్థం అనలేము. అజ్ఞానస్థితిలో ప్రతీతమౌతుంది కాబట్టి అసత్‌ అనీ అనలేము. అది 
సత్పదార్థమైతే సుషుప్తిలో లయం కాకుండా ఉండాలి. అది అసత్పదార్థమైతే జాగ్రదవస్థలో 
కనిపించకూడదు. కాబట్టి ఈ ప్రపంచమనేది కూడా అనిర్వచనీయమైనదే ! వాక్కుతో 
చెప్పటానికి వీలు కానిదే ! పైగా, శబ్దము, “ఆ శబ్దం ద్వారా చెప్పబడే వస్తువు. ఈ రెంటికి 
గల సంబంధం కూడా కాల్పనికమేగాని వాస్తవికం కాదు. కాబట్టే ఈ ప్రపంచం కూడా 
శబ్దానికి విషయం కాదని అన్నారు. 


ఇతివా తద్ధనేన్సానం సతాం సహజ సంజ్ఞతమ్‌ । 
ప డే 

గిరా మౌనం తు బాలానాం ప్రయుక్తం బ్రహ్మవాది భిః॥ 109 

పరబ్రహ్మము, ప్రపంచము ఈ రెండూ కూడా అనిర్వాచ్యాలే కాబట్టి సత్పురుషులైన 
వారికి మరొక మౌనం ఇక ఏది? అని ప్రశ్న అటువంటి యోగులకు స్వాభావికమైన 
మౌనం అంటే- ఆత్మ నుండి విడదీయరానట్టి ఈ ప్రపంచం యొక్క ఆశబ్దత్వం అయి 
ఉండవచ్చు. ఆత్మలీనత కావచ్చు. కేవలం వాక్కు ద్వారా పాటించే మౌనం ఆజ్ఞానుల 
కోసం, మూర్భుల కోసం చెప్పబడ్డది. 

ఆదానన్రే చ మడ్చే చ జనో యన్మిన్న విద్యతే, 

యేనేదం నతతం వ్యాప్తం న దేతో విజనః ఫృతః॥ 110 

ఇక దేశము అనే విషయాన్ని గూర్చి- విజన ప్రదేశాన్ని గూర్చి, దేనికి (ఏ ప్రదేశానికి) 
ఆది, అంతము, మధ్యభాగము అనే వేర్పాటు ఉండదో, దేని ఆది మధ్యాంతాల్లో జనులు 
ఉండరో, దేనిచేత ఈ జగత్తు నిరంతరము వ్యాప్తమై ఉందో అటువంటి దేశాన్ని విజన 
ప్రదేశం- జనుశూన్యమైన ప్రదేశం అంటారు. ఆ ఏకాంత విజన ప్రదేశం, రెండవదానికి 
చోటు లేకుండా ఉండే ఆద్వితీయ ప్రదేశం ఆ బ్రహ్మమే ! అని భావం. 

కలనా తృర్వ భూతానాం బ్రహ్మోదీనాం నిమేషతః 

కాలశబ్జేన నిర్రిష్టో హ్యఖండానంద అద్వయః ॥ 111 

ఆ పరబ్రహ్మను కాలము అని కూడా అంటారు. ఎందుచేత? (బ్రహ్మ మొదలుగా 
గల సమస్త భూతాలను ఒక్క క్షణంలో సృష్టించగలిగినందున (కలనాత్‌) ఆద్వితీయుడైన, 





అపరోక్షానుభూతి 56 


ఆఖండానంద స్వరూపుడైన ఆ పరమాత్మ 'కాలము” అనే శబ్దంతో పిలవబడుతున్నాడు. 
పరమాత్మ తన మనస్సులో అనుకోవటమే ఈ ప్రపంచ సృష్టి జరగటం అంటే ! మనం 
మన మనస్సులో తలచుకోగానే స్వప్నం సాక్షాత్మరించినట్లు ! అట్లాగే స్థితిలయాలు కూడాను. 
ఈ కాలమనేదే పై 15 అంశాలలో ఆరవది. అన్నింటికి క్రొత్త నిర్వచనాలీయటం- 
ఆత్మపరంగా గమనించతగ్గ విషయం ! 


నసుఖోనైవ బఒవే ద్యస్మిన్న జస్రం బ్రహ్మ చబింతనమ్‌ । 
ఆసనం తద్విజానీయాన్సేతర త్ఫుఖనాశనమ్‌ ॥ 112 
ఇక ఏడవ అంశమైన ఆసనాన్ని గురించి- 


ఏ స్థితిలో, సుఖంగా, నిరంతరం బ్రహ్మచింతన చేయటానికి - (బ్రహ్మను గురించిన 
ధ్యానం చేయటానికి వీలవుతుందో దానినే ఆసనము” అని అనాలి. అంతేతప్ప మనకు 
సుఖాన్ని కలిగించకుండా బాధకలిగించే ఏ స్థితినీ ఆసనం అనటానికి వీలు లేదు. బాధ 
కలిఇంచే స్థితిలో మనస్సు నిలకడగా ఉండదు కాబట్టీ సుఖంగా ఉండే స్థితినే ఆసనం 
అన్నారు. యోగాసనాల విషయంలో ఉండే సామాన్యాభిప్రాయాన్ని ఈ నిర్వచనంతో పోల్చి 
చూచకోవటం మంచింది. 


థి 


సిధ్ధం యత్సర్వ భూతాది విశ్వాధిష్టాన మవ్యయమ్‌ | 

యస్మిన్‌ నిద్దాః సమావిప్పా స్తడ్రై సిద్దాసనం విదుః ॥ 113 

ఏది సమస్త భూతాలకు ఆది కారణమైనదో, ఏది ఈ విశ్వానికి అంతకు శాశ్వతమైనది, 
ఆవ్యయమైనట్టి ఆశ్రయమై ఉన్నదో, దేనియందు సిద్ధజనులు- యోగులు పూర్తిగా లీనమై 
ఉంటారో అట్టివానినే (పరటబ్రమ్మాన్ను సిద్దాసనం అని అంటారు. సిద్దాసనం అనేది 
యోగాసనాల్లోనిది కాకుండా ఇక్కడ పరబ్రహ్మనే సిద్ధాసనంగా చెపుతున్నారు- అంటే ఆత్మ 
స్థితిలో ఉండటం అన్నమాట. 

యన్ఫూలం నర్వ భూతానాం యమ్మాలం చిత్తబంధనమ్‌ । 

మూలబంధః సదానీవ్యో యోగోఐ_ సౌ రాజయోగినామ్‌ ॥ 114 





అపరోక్షానుభూతి 57 


ఏ ఆత్మ సమస్త భూతాలకూ మూలమైనదో ఏ ఆత్మను ఆశ్రయించినందువల్ల చిత్తం 
స్థిరంగా ఉంటుందో అటువంటి భూతమూలమూ, చిత్త బంధము అయిన ఆత్మను ఎల్లప్పుడు 
సేవించటాన్న మూలబంధము అంటారు. ఇదే రాజయోగుల యొక్క యోగం. 


దీనినిబట్టి మనకు తెలుస్తున్నదేమిటీ అంటే, శారీరకమైన ఆసనాలను సాధించటం 
కోసం ప్రాకులాడటం కంటె తన సమస్తాన్నీ బ్రహ్మధ్యానంలో నిలిపి ఉంచితే అదే మనల్ని 
లక్ష్యాన్ని చేరుస్తుంది అని. మూలబంధమనే సమాసంలోని మూలము. బంధము అనే 
రెండు శబ్దాలను సమస్త భూతాలకు మూలమని, చిత్తాన్ని నిలకడగా ఉంచేదనే అర్థాలలో 
ప్రయోగించారు. 


అంగానాం సమతాం విద్యాతృమే బ్రహ్మణి లీయతే, 
నో చేన్నైవ సమానత్వ మృజుత్వం శుష్మి వృక్లవత్‌ ॥ 115 


చిత్తం ఎప్పుడైతే సమ బ్రహ్మలో లీనమైపోతుందో అప్పడే శరీరావయవాలు సమస్థితిలో 
ఉన్నాయని భావించాలి. కేవలం చచ్చి ఎండిపోయినట్టి చెట్టులాగా అవయవాలను 
నిశ్చలంగా ఉంచటాన్ని మాత్రమే దేహ సమత్వం అనటానికి వీలు లేదు. సమబ్రహ్మలో 
లీనమవటం అంటే బ్రహ్మ సమమైన- బ్రహ్మతో సమానమైన ఆత్మలో లీనమవటం అని 
భావం. 


దృష్టిం జ్ఞా మయీం కృత్వా పశ్చేద్ధ్రహ్మ మయం జగత్‌ 
సౌ దృష్టిః వరమోదారా న నాసాగ్రావలోకినీ ॥ 116 


దృష్టిని జ్ఞానమయమైన దానినిగా చేసి ప్రపంచాన్నంతను బ్రహ్మమయంగా చూడాలి. 
దృష్టి అంటే అటువంటిదే దృష్టి. అటువంటి దృష్టినే నిజమైనట్టి, ఉతృష్టమైనట్టి నేత్రదృష్టి 
అన్నారు. అంతేగాని, కేవలం నాసాగ్రాన్ని - ముక్కు చివరిభాగాన్ని చూడటం మాత్రమే 
దృష్టి అనిపించుకోదు. సమస్తాన్ని బ్రహ్మమయంగా చూచేవాని దృష్టికి ఎక్కువ తక్కువలు 
ఉండవు - విశ్వవ్యాప్తమైన ఆ పరబ్రహ్మలోనే సమస్తము లీనమైపోయి ఉన్నందున! ఆ 
విధమైనట్టి దృష్టినే జ్ఞానమయమైన దృష్టి అన్నారు. కేవలం ముక్కు చివరిభాగాన్ని మాత్రమే 
తదేకంగా చూడటం వల్ల నేత్రపీడ తప్ప ప్రయోజనం లేదని భావం. 





అపరోక్షానుభూతి 58 


ద్రప్తు దర్శన దృశ్యానాం విరామో యత్ర వా భవేత్‌, 

దృష్టి సత్రైన కర్తవ్యాన నాసాగ్రావలోకినీ ॥ 117 

ఈ విషయానికున్న ప్రాధాన్యతను బట్టి ఈ దృష్టిస్థితినే ఇంకా వివరిస్తున్నారు. ఏ 
స్థితిలో - ఎక్కడైతే - ద్రష్ట (చూచేవాడు) దర్శనం (చూపు) దృశ్యం (చూడబడేది) అనే 
త్రిపుటి ఉండదో అటువంటి ఆ ప్రదేశాన్ని చూడాలి. అంతే తప్ప కేవలం నాసికాగ్రాన 
దృష్టి నిలపటం కాదు. జ్ఞాన స్వరూపమైన పరబ్రహ్మమందు పైన చెప్పిన త్రిపుటి ఉండదు. 
చూచేవాడు, చూడటం, చూడబడేది అనే భేదం ఉండదు. కాబట్టి దృష్టిని అక్కడ- 
పరబ్రహ్మమందు- నిలపాలి. పరబ్రహ్మలో ఏకీభావం చెందిన దృష్టి ఆవసరం అని భావం. 

చిత్తాది నర్వభావేషు బ్రహ్మత్వేనైన భావనాత్‌ । 

నిరోధః సర్వవృత్తీనాం ప్రాణాయామ : స ఉచ్యతే, 118 

ప్రాణాయామాన్ని గురించి- 

చిత్తం మొదలుగా గల సమస్త భావాలను (బ్రహ్మ స్వరూపంగానే భావించటం వల్ల 
సమస్త వృత్తులు నిరోధింపబడతాయి. అదే ప్రాణాయామం అంటే । ప్రపంచాన్నే కాకుండా 
మన మానసిక ప్రవృత్తులన్నింటిని కూడా బ్రహ్మ స్వరూపంగానే భావించాలి. అంటే సమస్త 
భావాలను బ్రహ్మలో లీనం చేయాలి. ఆ విధంగా చిత్తవృత్తులన్నీ ఆత్మలీనం కావటమే 
ప్రాణాయామం అనిపించుకుంటుంది. 


దీనినే ఇంకా విశదీకరిస్తున్నారు- 
నిషేధనం ప్రపంచస్య రేచకాఖ్యాః నమీరణః । 
బ్రహ్మైనా నీతి యావ్యత్తిః పూరకో వాయురీరితః ॥ 119 


ఈ ప్రపంచాన్ని నిషేధించటం- త్రోసివేయటమే- రేచకం అనే ప్రాణాయామం. 
నెనె బ్రహ్మను” అనే భావమే పూరకమనే ప్రాణాయామంగా చెప్పబడుతోంది. 


ప్రాణాయామంలో రేచకం, పూరకం, కుంభకంఅనే మూడు ప్రక్రియలు యోగాభ్యాసం 
చేసేవారు పాటిస్తారు. రేచకము అంటే లోపల ఉన్న గాలిని బయటకు వదలటం కాకుండా, 





అపరోక్షానుభూతి 59 


పూరకం అంటే గాలిని లోనికి పీల్చటం. కుంభకం. అంటే, పీల్చినగాలిని లోపల నిలిపి 
ఉంచటం. ఇక్కడ కేవలం గాలిని బటయకు వదలటం కాకుండా ప్రపంచంతోడి సంబంధాన్ని 
మానసికంగా పూర్తిగా వదలివేయటాన్నే రేచకం అని అన్నారు. అట్లాగే 'నేనే బ్రహ్మను’ అనే 
భావాన్ని దృఢంగా పొందటాన్న పూరకం అని అన్నారు. ఈ విషయాన్ని గురించి పాతంజల 
యోగదర్శనంలో “తస్మిన్‌ సతి శ్వాస ప్రశ్వాసయోర్లతి విచ్చేదః ప్రాణాయామ” “శ్వాస 
ప్రశ్వాసల గమనం (గాలిని పీల్చటం, వదలటం అనేవి) ఆగిపోవటమే ప్రాణాయామం” 
అన్నారు. (2పా. 49 సూ) ఇక్కడ ఆదిశంకరుల అభిప్రాయాంలో శ్వాస ప్రశ్వాసల నిరోధం 
కోసం ప్రయత్నించటం కంటె మానిసిక నిరోధం మంచిది. మనస్సు నిరోధింపబడితే 
ప్రాణాయామం సహజంగానే కలుగుతుంది అని. 


తత స్తద్యత్తినైశ్లల్యం కుంభకః ప్రాణనంయమః 


అయంచావి ప్రబుధ్రానా మజ్లానాం ఘ్రూణపీడనమ్‌ ॥ 120 


ఇక, పరబ్రహ్మ స్వరూపంలో నిశ్చలంగా ఉండటమే కుంభకం” అనే ప్రాణాఆయామం. 
జ్ఞానవంతులైనవారి పద్ధతి ఇదే! - మానసిక నిగ్రహం ద్వారా చేసే ప్రాణాయామమే 
సరియైనది. ఇక, ఆజ్ఞానులకు మాత్రమే ముక్కుకు బాధ కలిగించే ఆ విధమైన శరీరక 
ప్రాణాయామం. దీనినిబట్టి మనోనిగ్రహానికి ఎంతటి ప్రాధాన్యత నిచ్చారో తెలుస్తోంది. 


విషయే ష్వాత్సతాం దృష్ట్యా మనన శ్రితి మజ్జనమ్‌ । 
ప్రత్యాహారః న విజ్లేయోల౨. భ్య స నీయో ముముక్షుభిః ॥ 121 


ఈ ప్రపంచంలోని సమస్త వస్తువులందు ఆత్మభావాన్ని పొంది, మనస్సును ఆ పరమ 
చేతనలో ముంచివేయటమే ప్రత్యాహారం అని గ్రహించాలి. ముముక్షువులైనవారు ఆ విధంగా 
ఆభ్యాసం చేయాలి. 


ఈ ప్రత్యాహారాన్ని గురించి పాతంజల యోగదర్శనం 2 పా. 54 సూత్రంలో ఇట్లా 
చెప్పారు. 'స్వ విషయా సంప్రయోగే చిత్తస్వరూపానుకార ఇవేన్టియాణాం ప్రత్యాహారః” 
“ఇంద్రియాలు తమ తమ బాహ్య వృత్తులనన్నింటిని అన్నివైపుల నుండి ప్రోగు చేసి- 
మరల్చి, చిత్తంలో విలీనం చేయటం కోసం (చిత్త స్వరూపంలో తదాకారాన్ని పొందటం 
కోసం) చేసే అభ్యాసాన్ని ప్రత్యాహారం అంటారు.” అని. అంటే ఇంద్రియాలన్నీ తమ తమ 





అపరోక్షానుభూతి 60 


పనుల్ని వదలిచేసి, చిత్తంలో లీనమైపోవాలి. అయితే, ఆ విధంగా ఎప్పుడు జరుగుతుంది? 
చిత్తం ఆ పరమాత్మ యందు లగ్నమైనప్పుడు, ఆ చిత్తానికి అధీనమైన ఇంద్రియాలన్నీ తమ 
విషయాల్ని వదలివేస్తాయి- ఆ ఇంద్రియాలకు మనస్సు ఆదేశాలను ఇవ్వదు కాబట్టి. 


యత్ర యత్ర మనోయాతి, బ్రహ్మణస్తత్ర దర్శనాత్‌ I 
మనసో ధారణంచైన ధారణా నొ వరా మతా ॥ 122 


ఇక ధారణను గూర్చి- మనసు ఎక్కడెక్కడికి వెడితే అక్కడక్కడల్లా బ్రహ్మసాక్షాత్మారాన్ని 
పొందుతూ మనస్సును స్థిరంగా ఉంచుకోవడమే ఉత్తమమైన ధారణ అని తెలుసుకోవాలి. 
ఈ ధారణనే పాతంజల యోగదర్శనంలో 8 పాదం 1 సూత్రంలో. ఇట్లా వివరించారు. 
“ద్రేశ్ర బన శ్చిత్తస్య దారణా” “శరీరం లోపలగాని, బయటగాని, ఎక్కడైనా సరే ఒకేచోట 
చిత్తం నిలిచి ఉండటాన్నే ధారణం అంటారు.” మనస్సు ఏ విషయం మీదకు పోయినా 
దానినల్లా బ్రహ్మగానే భావించాలి. ఆజ్ఞానంవల్ల ఏర్పరచుకొన్న నామరూపాలు త్యజించాలి. 
అప్పుడే సాధకుడు 'ధారణ” అనే స్థితికి చేరినట్లు భావించాలి. 


బ్రహ్మైవా న్మీతి సద్భత్తా నిరాలంబతయా స్థితిః 
ధ్యాన శబ్దేన విఖ్యాతా పరమానన్రదాయినీ ॥ 123 


“అహం (బ్రహ్మాస్మి - నెనె బ్రహ్మను” అనే ఈ విధమైన సద్యత్తిలో - మంచి 
భావనతోగూడినట్టి, పరమానందాన్ని కలిగించే నిరాలంబస్థితిని (దేనిమీదా ఆధారపడకుండా 
ఉండే స్థితిని) ధ్యానమనే శబ్దంతో వ్యవహరిస్తారు. ఈ ధ్యానానికి ఉండవలసిన (ప్రధాన 
లక్షణాలు రెండు (1) ననే బ్రహ్మను” అనే భావం (2) నిరాలంబస్థితి. 


ఈ ధ్యానమనే దానిని పతంజలి తమ యోగసూత్రాల లో ఇట్లా నిర్వచించారు. 
“త త్రపత్యయికతానతా ధాన్యమ్‌” 3. పాదం 2. సూ. “చిత్తాన్ని నిలపవలసినచోట, ఒకే 
విధమైన ధ్యేయానికి సంబందించిన వృత్తి మాత్రమే (ధ్యేయానికి సంబంధించిన ఒకే భావం) 
ప్రవాహితమౌతూ ఉండటమే ధ్యానం” అని. అంటే, మధ్యలో ఇతర భావాలేవీ రాకూడదని, 
ఏకాగ్రత అవసరమని భావం. అంటే, అన్ని విధాలా తానే బ్రహ్మ అనే భావంతో బ్రహ్మలో 
తాదాత్మ్యం కావటం అన్నమాట. 





అపరోక్షానుభూతి 61 


నిర్వికారతయా వృత్యా బ్రహ్మాకారతయా పునః । 
వృత్తి వినృరణమ్‌ సమ్యక్‌ సమాధిర్‌ జ్ఞాన సంజ్ఞక = ॥ 124 


నిర్వికారంగా, (బ్రహ్మోకార వృత్తితో, కూడినందున ఇతరమైన భావాలన్నింటిని 
మరిచపోవటం జరిగినప్పడు అటువంటి స్థితిని జ్ఞాన సమాధి అంటారు. నిర్వికారస్థితి 
ఉండాలి అంటే ఏ విధమైన చిత్తవికారాలా ఉండకూడదు. బ్రహ్మాకారవృత్తి లో లీనమైపోవాలి 
అంటే తానే బ్రహ్మననే భావంతో లీనమూపోవాలి. ఇతర భావాలేవీ ఉండకూడదు. అదే 
జ్ఞాన సమాధి. ఇటువంటి స్థితిని స్పృహకోల్పోయిన స్థితిగా భావించరాదు. ఎందుచేతనంటే 
వృత్తిహీనమైన స్థితిలో కూడా శుద్ధచైతన్యం ఉండనే ఉంటుంది. చైతన్యాన్ని ఏ స్థితిలోను 
నిరాకరించలేము. కాబట్టి ఈ విధమైన సమాధినే జ్ఞానమన్నారు. 

పతంజలి మహర్షి యోగదర్శనం 8 పాదం ౩ సూత్రంలో సమాధిని ఇట్లా 
నిర్వభించారు- “త దేవార్థమాత్ర నిర్భాసం స్వరూపశూన్య మిన సమాధిః అని. ధ్యానంలో 
కేవలం ధ్యేయం యొక్క ప్రతీతి మాత్రమే ఉంటూ, చిత్తం తన స్వరూపాన్ని తాను 
మరిచిపోయిన స్థితిని పొందితే ఆ విధమైన ధ్యానాన్ని సమాధి అంటారు అని. 


ఏవం చాక్టతి మానన్హ్లం తావత్సాధు సమభ్బ్యుసేత్‌ 

వళ్ళో యావతకడిక్ష శాత్సుంసః ప్రయుక్తః నంభవే త్యయమ్‌ ॥ 125 

ఈ విధమైన స్వాభావికానందం, చిత్తం లగ్నమైన క్షణంలోనే ఆ ఆనందం తనకు 
వశమయ్యేస్థితి లభించేటంతవరకు బాగా అభ్యాసం చేయాలి. ఈ విధమైన ధ్యానం 
ఎంతకాలం వరకు ఆభ్యాసం చేయాలి? అనే ప్రశ్నకు సమాధానంగా ఈ శ్లోకం చెప్పారు. 
చిత్తం లగ్నమవటంతోడనే ఆ ఆనందం లభ్యమయ్యేంతవరకు ఆ ధ్యానం- సమాధిని 
అభ్యాసం చేయాలి. అని. 

తతః సాధన నిర్హుక్తు సిద్దో భవతి యోగిరాట్‌, 

తత్స్వరూవం న చైకస్య విషయో మనసో గిరామ్‌ ॥ 126 


ఇక అప్పుడు ఆ యోగిరాజు సమస్త సాధనములనుండి విముక్తుడౌతాడు. అతడిక 
అభ్యాసం చేయవలసిందేమీ ఉండదు. సిద్దుడౌతాడు. ఇక సాధించాల్సింది ఏదీ ఉండదు. 





అపరోక్షానుభూతి 62 


ఆత్మ సాక్షాత్మారాన్ని పొందటం కోసం లోగడ చెప్పబడిన పదునైదు సాధనాలతో ఒక 
అతనికి పని ఉండదు. అతడు బ్రహ్మస్వరూపుడై పోయినందున. ఆ విధంగా స్వస్వరూపాన్ని 
(బహ్మత్వాన్ని) పొందినట్టి ఆ యోగి, వాక్కుకు, మనస్సుకు అతీడుడౌతున్నాడు- 
పరబ్రహ్మలాగానే ! ఇదే విషయాన్ని “స యోహవై తత్సరమం బ్రహ్మవేద బ్రహ్మైవభవతి” 
(ముం. ఉ. 38. ముం. 2. ఖం 9. మం.) ఆ పరబ్రహ్మను తెలుసుకొన్నవాడు పరబ్రహ్మయే 
అవుతాడు అని చెప్పబడింది. అట్లాగే, తై.ఉ. ఆ. వల్లి 2. నువాకంలో “యతోవాచోనివర్తన్తే 
అప్రాప్య మనసా సహ...” “మనస్సుతో పాటు వాక్కు కూడా ఎవనిని చేరలేక తిరిగి 
వచ్చేస్తున్నాయో...” అటువంటి పరమాత్మయే అవుతాడు ఆ సిద్దుడు కూడా ! 


ఇంతవరకు అత్యుత్తమ స్థితిని గూర్చి, ఆ స్థితిని పొందటానికి ఉపకరించే సాధనాలను 
గూర్చి, ఆ స్థితిని పొందిన వానిని గూర్చి చెప్పారు. ఇక అటువంటి సాధనలో- సమాధి 
స్థితిని పొందటంలో సంభవించే విఘ్నాలను గూర్చి వివరిస్తున్నారు. 





సమాధిలో విఘ్నాలు. 


నమాదెౌ క్రియమాణేతు విఘ్నా ఆయాన్లి వై బలాత్‌ ॥ 
అనుసంధాన రాపొత్య మాలస్యం భోగలాలనమ్‌ ॥ 127 





లయ స్తమశ్ర విక్షేపో రసాస్వాదశ్హ్ల శూన్యతా । 
ఏవం యద్విషఘ్న బాహుల్యం త్యాజ్యం బ్రహ్మవిదా శనై ?॥/ 128 


సమాధిని అభ్యాసం చేసేటప్పుడు ఈ దిగువ చెప్పిన విఘ్నాల లాంటివి అనేకం 
వస్తాయి. అనుసంధానరాహిత్యం (విచారణ లేకపోవటం) ఆలస్యం (సోమరితనం, బద్ధకం) 
భోగలాలస (ఇంద్రియ భోగాల మీద కోరిక) లయము (నిద్ర) తమము (మందబుద్ది, 
మత్తు) నిక్షేపం (కలవరపాటు) రసాస్వాదం (సుఖానుభవం) శూన్యత్వం (ఏమీ తోచని 
స్థితి) అంటే, కోరికల విషయంలో కలిగే ఘర్షణ వల్ల ఏమి చేయాలో తోచని స్థితి, బుద్ధి 
మాంద్యం మొదలైన అనేక విఘ్నాలు బలవత్తరంగా సంభవిస్తాయి. బ్రహ్మజ్ఞానాన్ని కోరేవాడు 
ఈ విఘ్నాలన్నింటిని మెల్లగా వదిలించుకోవాలి. 


అపరోక్షానుభూతి 63 





భావ వృత్తాపొ భావత్వం శూన్య వృత్తాపా శూనశ్యతా | 

పూర్ణ నృత్తాహి పూర్ణత్వం తథా పూర్షత్త మభ్యసేత్‌ ॥ 129 

సమాధి సమయంలో భావవృత్తి గనక ఉంటే భావత్వం లభిస్తుంది. అంటే ఒక 
వస్తువును గురించి ఆలోచిస్తే మనస్సు దానినే పొందుతుంది. అట్లాగే శూన్యవృత్తితో ఉంటే 
శూన్యత్వమే లభిస్తుంది. పూర్ణవృత్తిలో గనక ఉంటే- పరబ్రహ్మను గూర్చిన ఆలోచనలో 
ఉంటే పూర్ణత్వమే లభిస్తుంది. “'యద్భానం తద్భవతి” అన్నారు గదా । సమాధి సమయంలో 
పరమాత్మను గూర్చిన భావన చేస్తూ ఉంటే అప్పుడే అతడు పరిపూర్ణత్వాన్ని (బ్రహ్మత్వాన్ని 
పొందుతాడు. దీనినే పూర్ణవృత్తి లేక బ్రాహ్మీ వృత్తి అంటారు. 


భ్రాహ్మీవృత్తి యొక్క మహత్వం | 


యేహి వృత్తిం జహత్యేనాం బ్రహ్మాఖ్యాం పొవనీం వరామ్‌ । 
వృథైన తేతు జీవన్తి పళుభాశ్హ సమా నరా :॥ 130 








పరమ పవిత్రమైన ఈ బ్రాహ్మీవృత్తిని- బ్రహ్మభావాన్ని త్యజించి జీవించేవారు వ్యర్థంగా 
బ్రతుకుతున్నట్లే ! వారి జీవితం పశుజీవనం లాంటిది. ఆజ్ఞానాన్ని తరించి బ్రహ్మత్వాన్ని 
పొందేశక్తి మానవులకు మాత్రమే ఉంది. పశువులకు లేదు. ఆ ధ్యేయాన్ని పొందకుండా 
జీవించేవారు పశుతుల్యులు. 

యేపొ వృత్తిం విజానన్తి యేజ్ఞాత్వా వరయ న్వవి ॥ 

తేవై నత్పురుషా ధన్యా వన్ట్యా స్తే భువనత్రయే ॥ 131 

ఈ (బ్రహ్మవృత్తిని బాగా తెలుసుకొని, చిరకాలం అభ్యాసం చేసి సమాధిలో 
బ్రహ్మభావాన్ని పొంది, దానిని, పెంపొందించు కొనేవారే మహనీయులు. వారే సత్సరుషులు. 
వారే మూడు లోకాల్లోను ధన్యులు. నమస్మరింపదగినవారు. 

యేషాం వృత్తిః సమావ్ఫడ్డా పరిపక్వాచ సౌ పునః । 

తేనై సద్ధహ్మతాం ప్రాస్తా నేతరే శబ్దవాదినః ॥ 132 


అపరోక్షానుభూతి 64 





ఈ విధమైన _ బ్రాహ్మీవృత్తి పెరిగి, పరిపక్వమైనవారే అత్యంత గ్రేష్టమైనట్టి, 
విశ్వవ్యాప్తమైనట్టి బ్రాహ్మీభావాన్ని పొం దుతారు. కేవలం వాగాడంబరంతో (బ్రహ్మను గూర్చి 
చర్చించే వారికి అట్టి అత్యుత స్థితి లభించదు. 


కుశలా బ్రహ్మవార్తాయాం వృత్తిహీనాః సురాగిణః | 
తేహ్య జ్ఞాని తమా నూనం వునరాయాన్లి యాన్లిచ ॥ 133 


కొందరు బ్రహ్మ విషయకమైన మాటలు బాగా మాట్లాడుతారు- తెలివిగా వేదాంత 
చర్చలు చేస్తారు. ప్రవచనాలు బాగా చేస్తారు. కాని వారు బ్రాహ్మీవృత్తిలేనివారై ఉంటారు. 
రాగయుక్తులై. సాంసారిక వాసనలతో కూడినవారై ఉంటారు. అటువంటివారు నిజంగానే 
ఆజ్ఞానులు. వారు పుడుతూ చస్తూ ఉంటారు- ఆజ్ఞానం వల్ల! 

నిమేషార్ధం న తిజన్తి వృత్తిం బ్రహ్మమయీం వినా ॥ 

యథా తిజ్లన్తి బ్రహ్మాద్యాః సనకాద్యాః శుకదయః ॥ 134 

బ్రహ్మాది లోకపాలురవలె, సనకాది సిద్దుల్లాగా, శుకదేవాది పరమ హంసలలాగా 
జ్ఞానులైనవారు ఒక్క అర్థక్షణం కూడా బ్రహ్మమయ భావన లేకుండా ఉండరు. సర్వదా 
బ్రహ్మ భావంతో లీనమై ఉండటమే రాజయోగుల లక్ష్యం. ఇక్కడ జగద్దురువులు ప్రారంభ 
దశ నుండి ధ్యేయాన్ని పొందటానికి ధ్యానం అవసరమని అన్నారు. యోగదర్శన 


కారులైన పతంజలి శరీర నిగ్రహం, ప్రాణాయామం మొదలైన వాటిని ధ్యానానికి ముందుగా 
విధించారు. 


కార్యకారణ సంబంధాన్ని వృత్తి జ్ఞానానికి సాధనాలను గూర్చి చెపుతున్నారు. 





అపరోక్షానుభూతి 65 





వృత్తి జ్ఞాన సాధనాలు 





కార్యే కారణతా యాతా కారణేవ పొ కార్యతా । 
కారణత్వం తతో గచ్చేత్మార్యా భావే విచారతః ॥ 135 


కార్యంలో కారణం అనుగతమై ఉంటుంది. కాని, కారణంలో కార్యం లనుగతమై 
ఉండదు. కాబట్టీ ఆలోచించి చూస్తే, కార్యమనేది లేనప్పడు కారణం యొక్క కారణత్వం 
కూడా ఉండదు. కుండ అనేది కార్యం. ఆ కుండకు కారణ మైనది మట్టి, కారణమైన మట్టి 
కార్యం అయిన కుండలో ఎల్లప్పుడు అనుగతమై ఉంటుంది. అసలు కార్యం అయిన 
ఘటమే లేనప్పుడు మృత్తిక అనుగతమై ఉండటం అనేది సంభవించదు. అంటే కారణత్వమే 
ఉండదు. అంతేగాని, అసలు కారణమైన మృత్తికే ఉండదు అని భావింపరాదు. కార్యం 
ఉన్నంతవరకు ఈ రెండూ (కార్య కారణాలు) పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. 


అథ శుద్ధం భవేద్వస్తు యద్రై వాచామగోచరమ్‌ , 

ద్రప్రవ్యం మృద్దటేనైవ దృష్టాన్తేన పునః పునః ॥ 136 

ఈ విధంగా వాక్కుకు విషయం కానట్టి ఆ వస్తువు ఏదో (బ్రహ్మము) అదే (బ్రహ్మమే) 
శుద్ధమైనది. శాశ్వతమైనది అనే ఈ విషయాన్ని కుండ, మట్టి వీటిని దృష్టాంతంగా 
(గ్రహించి మాటిమాటికి ఆలోచించాలి. ఈ విషయమే చాం. ఉ 6 ఆ. 1 ఖం. 4. 
మంత్రంతో చెప్పారు. “యథాసోమ్యైకేన మృత్సిండేన సర్వం మృన్మయం విజ్ఞాతగ్‌ం స్యాద్వా 
చారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం”-ఆరుణి శ్వేతకేతువుతో - “నాయనా! 
ఒక మట్టి ముద్ద ద్వారా మట్టితో తయారయ్యే సమస్త వస్తువులకు సంబంధించిన జ్ఞానమూ 

ల (థి ల — ar) న 
కలుగుతుంది. ఈ వికారాలన్నీ- కుండ, బాన వగైరా పేర్లన్నీ మాటలతో వచ్చినవి మాత్రమే! 
మృత్తిక ఒక్కటే సత్యమైనది” అని చెప్పారు. ఈ దృష్టాంతం వల్ల నామరూపాత్మకమైన ఈ 
ప్రపంచం అంతా ఆసత్యమని, దీనికి కారణమైన బ్రహ్మమాతమే సత్యమని మాటి మాటికి 
భావన చేయాలి అని భావం. 


అనేనైన ప్రకారేణ వృత్తిర్హహ్యత్మికా భవేత్‌, 
ఉదేతి శుద్ద బిత్తానాం వృత్తి జ్ఞానం తతః పరమ్‌ ॥ 137 





అపరోక్షానుభూతి 66 


ఈ విధమైనట్టి ఎడతెగని ధ్యానం ద్వారా మాత్రమే వృత్తి బ్రహ్మాత్మకమౌతుంది. ఈ 
ధ్యానం ద్వారా బ్రహ్మ తప్ప ఇతరమేదీ లేదు అనే జ్ఞానం కలుగుతంది. అంతవరకు 
ద్వైతభావాన్ని కలిగించిన ఆజ్ఞానం మాయమౌతుంది. అప్పుడు మనస్సు కూడా ఆజ్ఞానాన్ని 
పారద్రోలి, సాధుకుని స్వస్వరూపానికి (బ్రహ్మ భావానికి) చేర్చి మాయమైపోతుంది. ఎట్లా? 
అగ్ని కట్టెను దహించివేసి చివరికి తాను కూడా చల్లారిపోయినట్లుగా ! అప్పడిక స్వప్రకాశంతో 
మిగిలేది పరబ్రహ్మ మాత్రమే ! 


కారణం వ్యతిరేకేణ వుమానాదౌ విలోకయేత్‌ 
అన్వయేన వునస్తభ్ధి కార్యేనిత్యం ప్రపశ్యతి ॥ 138 


పురుషుడు ముందుగా కార్యం నుండి కారణాన్ని వేరు చేసి చూడాలి. తరువాత 
సర్వదా ఆ కార్యంలో (ప్రపంచంలో) అనుగతమై ఉన్న రూపంలో చూస్తాడు. కారణం 
లేకపోతే కార్యం ఉండదు. కార్యం ఉన్న చోట కారణం ఉండి తీరాలి అనే ఈ రెండు 
పద్ధతుల్లో ఎట్లా చూచినా బ్రహ్మ ఉన్నాడని ఈ దృశ్యమానమైన ప్రపంచానికంతకు బ్రహ్మమే 
కారణమని తెలుస్తుంది- కారణాన్ని వేరు చేస్తే ఈ ప్రపంచ స్వరూపమే ఉండదు కాబట్టీ, 
కారణమైన (బ్రహ్మము ఉన్నందువల్లనే ప్రపంచం ఉంది. ఈ విధంగా ప్రపంచంలో సర్వదా 
అనుగతమై ఉన్న పరమాత్మను చూడాలి. 


కార్యేపొ కారణం పశ్చేత్‌ పశ్చాత్కార్యం వినర్హయేత్‌ ॥ 
కారణత్వం తతో నశ్చే దవశిష్టం భవే మ్మనిః ॥ 139 


ముందుగా కార్యంలోనే కారణాన్ని చూడాలి- ప్రపంచంలోనే దానికి కారణమైన 
పరమాత్మను చూడాలి. తరువాత కార్యాన్ని (ప్రపంచాన్ని) వదిలివేయాలి. ఈ విధంగా 
చేయటం వల్ల కారణత్వం కూడా పోతుంది. కార్యం లేనప్పుడు కారణత్వం ఉండదు గదా! 
అప్పుడిక ఆ మునియెనవాడు కార్య- కారణత్వాలు లేని రూపమైపోతాడు. అంటే పరబ్రహ్మ 
స్వరూపమౌతాడు. 

సారాంశం ఏమిటంటే- సాధకుడు ముందుగా ఈ ప్రపంచంలో కారణ రూపంలో 
ఉన్న పరమాత్మను దర్శించాలి. క్రమేణా ఈ ప్రపంచాన్ని త్యజిస్తూ పోవాలి. అట్లా సాధన 
చేయటం వల్ల కార్య కారణత్వాలూ రెండూ పోయి ఆ రెండూ లేని అవశిష్ట రూపం 





అపరోక్షానుభూతి 67 


మిగులుతుంది. అవశిష్ట రూపం ఆ మునే! ఆ ముని యొక్క స్వస్వరూపమే మిగులుతుంది. 
అదే సత్యమైనట్టి ఆత్మ స్వరూపం. 

భావితం తీవ్ర వేగేన వస్తు యన్నిశ్రయాత్తనా । 

పూమాం స్తద్ధి భవేబ్బీఘ్రం జ్ఞేయం బ్రమరకీటవత్‌ ॥ 140 


(కందురీగ ఒక పురుగును తీసికొనివచ్చి తన గూటిలో- రంధ్రంలో ఉంచుతుంది. 
ఆ పురుగు భయంతో తనకు శత్రువైనట్టి కందిరీగను గూర్చి నిరంతరం ధ్యానంచేస్తూ 
ఉంటుంది. అట్లా నిరంతరం కందిరీగను గురించే ఆలోచించడం వల్ల క్రమంగా ఆ 
పురుగు కందిరీగగా మారిపోతుంది. ఇది లోకంలోని విశ్వాసం- ఇది (భ్రమర కీట 
న్యాయం) 


పురుషుడు ఏ వస్తువును గూర్చి నిరంతరం, నిశ్చయపూర్వకంగా తీవ్రవేగంతోచింతన 
చేస్తాడో ఆ వస్తువుగానే శీఘ్రంగా మారిపోతాడు అనే విషయాన్ని భ్రమర కీట న్యాయం 
ద్వారా తెలుసుకోవాలి. అంటే నిశ్చయాత్మక బుద్దితో, శక్తినంతా వినియోగించి ధ్యానం 
చేస్తే ఉపాసకుడు ధ్యేయవస్తునే అవుతాడనేది ఉపాపనా విషయంలో చెప్పే విషయమే ! 


అద్భశ్యం భావరూపంచ సర్వమేతబ్దిదాత్తకమ్‌ । 
సావధాన తయా నిత్య స్వాత్మానం భావయేద్దుధః ॥ 141 


పండితుడైన పురుషుడు సమస్త జగత్తునూ అదృశ్యమైన భావ రూపం కలదిగా, 
చేతనమయమైనదిగా, గుర్తిస్తూ ఆ విధమైన జగత్తు తన ఆత్మ స్వరూపమే అని ఎల్లప్పుడు 
చింతన చేయాలి. ఈ జగత్తులో కనిపించేవి, కనిపించనవి, కేవల భావ రూపంలో 
ఉండేవి అయిన అనేక విషయాలు ఉన్నాయి. ఈ జగత్తు అంతటా దివ్యచేతన నిండి 
ఉంది. కాబట్టి బుద్ధిమంతుడు ఈ సమస్తాన్నీ శుద్ధచైతన్య స్వరూపం కలిగిన తన ఆత్మగానే 
గుర్తించాలి- అన్నిటియందు తన ఆత్మనే దర్శించాలి. 

దృశ్యం హ్యద్భశ్యతాం నీత్వా బ్రహ్మాకారేణ చింతయేత్‌ 

విద్వాన్నిత్య నుఖే తిషేద్ధియా చిద్రస పూర్ణయా ॥ 142 


బుద్ధిమంతుడైన సాధకుడు, దృశ్యాన్ని అదృశ్యంగా చేసుకొని (బ్రాహ్మ రూపానికి 
ప్రాధాన్యత ఇవ్వకుండా) దానినే పర(బ్రహ్మగా భావించి చింతన చేయాలి. ఆ విధంగాచేస్తే 





అపరోక్షానుభూతి 68 


చిద్రసపూర్ణమైన బుద్ది వల్ల నిత్యమైన ఆనందాన్ని పొందుతాడు. ముందుగా కనిపించే 
బాహ్యవస్తువుపై మనస్సును లగ్నం చేసి ధ్యానిస్తూ క్రమంగా ఆ బాహ్య వస్తువు యొక్క 
రూపాన్ని వదలి కేవలం ఆ భావాన్ని మాత్రమే ధ్యానిస్తూ క్రమంగా శుద్ద చైతన్య స్వరూపమైన 
పరబ్రహ్మను పొందాలి. ఆ విధంగా పొందటం వల్ల తాను నిత్యానందాన్ని పొందగలుగుతాడు. 
తానే ఆనంద స్వరూపుడు ఆవుతాడు. 

ఏ భిరంగై : సమాయూకో రాజయోగ ఉదాహ్హతః 

కించిత్‌ పక కసాయాణాం హఠయోగేన సంయుతః ॥ 143 

ఈ పైన చెప్పబడిన 15 అంగాలతో కూడిన యోగాన్నే రాజయోగం అంటారు. 
ఎవని ప్రాపంచిక వాసనలు పూర్తిగా నశించలేదో (కొంతవరకు మాత్రమే విషయం 
వాసనాక్షయం అయినవారు) వారు ఈ చెప్పబడిన విషయాలను హఠయోగంతో జత 
చేసుకోవాలి. అంటే హఠయోగమనేది పూర్తిగా వాసనాక్షయం కాని వారి కోసం అని; 
రాజయోగ మనేది పూర్తిగా భావాత్మకమైనట్టిది కాబట్టి, మానసిక స్థితికి సంబంధిచినట్టిది 
కాబట్టి. వాసనలన్నీ క్షయమైపోయిన వారి కోసం ఉద్దేశింపబడ్డది. వాసనా క్షయం కాని 
వారు పరిపక్వత కోసం, ఈ హరఠయోగాన్ని (శారీరకమైన నిగ్రహాన్ని ఈ ధ్యానంతో జత 
చేయాలి. అట్లా చేస్తే మనస్సు వశమై, క్రమంగా వాసనలు క్షీణించి, రాజయోగానికి 
అర్హుడౌతాడు. 


పరిపక్సం మనో ఏషాం కేవలో యం చ సిద్ధిద =. 
గురుదైవత భక్తానాం సర్వేషాం నులభో జవాత్‌ ॥ 144 


ఎవని చిత్తం పైన చెప్పిన విధంగా పరిపక్వమౌతుందో- వాసనాహీనమౌతుందో, 
అటువంటివానికి ఈ రాజయోగం సిద్ధిన కలిగిస్తుంది. ఈ విధమైన సిద్ది కూడా గురుభక్తి, 
ఈశ్వరభక్తి కలవారికి ఇంకా శీఘ్రంగా, తేలికగా లభిస్తుంది. ఎందుచేత? గురుభక్తి, ఈశ్వరభక్తి 
ఈ రెండు ఉన్న వారికి సంశయాత్మక బుద్ది ఉండదు కాబట్టీ వారు తేలికగా ధ్యాన సమాధి 
స్థితిని పొందగలుగుతారు. అదే ఆత్మానుభూతి కలిగిస్తుంది. 

ఇతి శ్రీ మత్సరమహంస పరివ్రాజకాచార్య 
శ్రీ గోవింద భగవత్పూజ్య పాదళిష్య 
శ్రీ మచ్చంకర భగవతా కృతా ఆపరోక్షానుభూతిః సమాప్ప్తా. 
ఓం తత్‌ సత్‌ 





అపరోక్షానుభూతి 69 


10. 
11. 
12. 
19. 
14. 
15. 
16. 


అ ౦౫ ౯ ౯ 


శ్రీ నోరి శ్రీనాధ వేంకట సోమయాజులు గారి గ్రంథములు 
ఉపనిషద్దర్భనము భాగం 1 
(తైత్తిరీయ, ఈశ, కేన, ప్రశ్న మాండూక్య, కరోపనిషత్తులు) 
ఉపనిషద్దర్భనము భాగం 2 (బృహదారణ్యకోపనిషత్తు) 
ఉపనిషద్దర్భనము భాగం 3(భాందోగ్య, ఐతరేయ, ముండకోపనిషత్తులు) 
ఉపనిషద్దర్భనము భాగం 4 
(శ్వేతాశ్వతర, కైవల్యోపనిషత్తులు) 
బ్రహ్మసూత్ర దర్శనము (శారీరక మీమాంస) 
గీతా దర్శనము 9భగవద్దీత) 
ఆత్మబోధ 
ఆత్మానాత్మ వివేకము 
అపరోక్షానుభూతి 
వివేక చూడామణి 
పతంజలి యోగదర్శనము 
ధ్యానయోగము 
వేదాంత పంచదశి (మాధవ విద్యారణ్య మునీంద్రకృతము) 
యోగ వాసిష్టసారము 
పరలోకము - పునర్జన్మ 
మన వివాహ వ్యవస్థ 


పై గంథములన్నియు క్రింది వెబ్‌సైట్‌ నుంచి ఉచితంగా డైన్‌లోడ్‌ చేసుకోవచ్చును. 


website : www.sriramakrishnatapovanam.org 


Email : chvenkateswarlu30@gmail.com 


